Tanjore Saraswati Mahal Series No. 23 


DWIPADA BHAGAVATAMU 
(DASAMA SKANDHA) 


By 


MADIKI SINGANARYA 


Critically Edited 
By 


Sri Vasishta A. MAHADEVA SASTRY 


Pandit, Saraswathi Mahal Library, ‘Tanjore 


Published By: 
Sri 5. GOPALAN, B.A., 5.౬, 


Honorary Secretary for the Administrative Committee, 
T.M.S. త్‌, M. Library, Tanjore 


Price] 1950 [Rs.3 0 0 


తంజావూరు సరచన్వతీ మవాల్‌ (ప్రచురణకు _ 28ి 


దిగిపదభా గవతము. 





మడికి సింగనార్య విరచిత 


ద్వివద కావ్యము, 


పరిమ్మ_ ర్ర 
శ్రీ) వాసిస్థ అ, మహా దేవశా శ్రీ 
పండితుండు, సరస్వతీమవోల్‌ (గంథాలయము తంజావూరు, 


తంజావూరు సరస్వతీమవోల్‌. (గంథాలయ నిర్వావాక సంఘము తరపున 
గౌరవ కార్యదర్శి 
(శీ 5. గోపాలన్‌, 8.4.8.1, గారిచే 
(పచురింప(బడినది, 


మాల్యము) 1950 (రా 80-0 





Printed at _ 
THE NATIONAL ART PRESS 
91, Mount Road, Madras=1§ 








PREFACE 


This publication contains the earliest Telugu version available 
of SRI BHRAGAVATA 10th Skanda, dealing with Sri KRISHNA’'S 
life in MADHURA and in DWARAKA. The author Madiki Singa- 
naraya lived in the early part of the fifteenth century. ‘He was 
therefore an elder contemporary of POTHANNA the celebrated 
author of ANDHRA BHAGAVATAMU. 


The present work which is in Dvipada is anterior to 
POTHANNA'S work. The merits of the Author's poetry can be 
gathered from the fact that his verses are cited as models in standard 
works on Grammar and Rhetoric. The author has also written three 
other works in Telugu namely :— 


1. VASISHTA RAMAYANA 
The well known philosophical work, 


2. PADMA PURANA 
and 


3. SAKALA NITI SAMMATAMU 


a work in politics, 


The present work has three Kandas in it:—(1l) Madura Kanda 
(2) Kalyana Kanda and (3) Jagadhabiraksha Kanda. The Kandas 
dealing with the Balaleela in the beginning and the Bhaktanugraha 
in the end are missing. ౪ 


The portion that is now published is complete so far as it goes 
and has been selected for its value as a high class Dvipada Kavya 
of the early classical age in Telugu literature. For a fuller account 
ot the Author and the diverse merits of the work the reader is 
referred to the Telugu introduction of the learned Editor who has 
spared no pains in editing this work. 


Our thanks are due to him for his valuable services. 


Our grateful thanks are due to the Government of Madras 
for the liberal grants which have enabled us to publish this 
and other valuable manuscripts of this Library. 


Tanjore. Honorary వొ eoreiary - 


Saraswathi Mahal, 5. Gopalan, 
15—1-— 1951. ర. త, గం Library Committee 


శ్రీ 


1 మణసుహర్ద యేనమః 


ఉపోదాత ము. 
థు 


వాడా (గ్రంథకర్త = వుడీకి సింగ నార్యండు ప్త 


గ్రీపతియొక్క..  యొనిమిదియవ  యవతారమగు శ్రీకృష్ణ 
భగవావానుని చరిితగలది భాగవతమందు దళమన్క_౦ధము, 
భాగవతమహా[౧౦థమును దెనుం భాషలో విలసిల్ల -జేసిన మహో 
కవి బమ్మెరపోతరాజు,. ఈ బమ్మురపోత నార్యుండు హలబూణ కము 
1400 మొదలు 1470ల (పాంతమందుండినట్టు, ఆం[ధథ కవుల 
చరిత్రలో (శ్రీ) కందుకూరి వీకేశలింగము సంతులుగారు చర్చించి 
యున్నారు. వాసిస్థరామాయణ, పద్మవు రాణ, భా౫(వతడశమ 
స్క.ంధముల కర్శయగు వడికి సింగనార్యుండు వూూణశక కము 
1480వ (పాంతము వజకునై నను జీవించి యుండవలయునని 
వారు నిర్ధరించిరి, పోతనార్యుని భోగిసీడండకము తన కికవ 
వత్సరమున అనగా 1425వ నంవత్పరమున విరచించినట్లు తెలియు 
చున్నది, మడీకీ సింగ నార్యుండు పద్డపు రాణమును చెనింగించి 
ముగించిన వత్సరము దాని కృత్యంత పద్యమువలన స్పష్ట్రమా గు 
చున్నది. 


మంగళనుపో శ్రీ నాకా 
“ ఆకరయుగానల మృగాంకశక వత్సరము లై సరంగు శార్వరిని 


బంక 
(పాక టిత మార్షతిర పంచమిని బొల్బు న 
నందున్‌ 
(శీకరముగా మడికి సింగన తెనుంగున రచించెం దగ బద్ధ 
పురాణం 
ాకనుల మి[త విలిరాంధువ్రుగం గందనచివా((ణికీన్‌ మంగళ 
మహో (వ్ర 


(కర జి యుగ ౨ ఓ అనల లి మృగాంక wl ఆంకానాం 
వామతోగతి;, కాబట్టి శాలివాహన శకము 11842, హూణశకము 
14980 శార్వరి సంవత్సరమున మార్గశీర్ష శుద్ధ పంచమో బుధ 
వారమునాండు పద్దవు రాణము ముగింప బడెను,) 


దీనిని బట్టి పగ్యాగోచించి చాచిన మడీకి సింగ నార్యుండు 
ప్రొఢావస్థయందున్న నమయమందు పోతనార్యుని భోగిని దండకము 
వుట్టి నదని' నిర్ల యించుటకు వీలున్న ది, అప్పటి కింకను సోతనార్యు(డు 
భాగవతమును దెనిధించుటకు బూను కొని యుండ లేదు, 


“ వాసిస్ట రామాయణము పద్మవు రాణమునకుం దరువాత 
రచచియింపం బడిన డగుటచే నది 1490కి. దదణివాతం జేయంబడినది, 
ఈ రెండు కావ్యములకు నడుమ సింగన్న భాగసత దశమ 
స్కృంధమునుం. గూడం చెనిగించి కండనామాత్యున కే యంకిత 


మొనరించెను, సింగన కృత భాగవత దశమ స్క_ంధము నాకు 
లభింప లేదు, అటుతరువాత సీకవి నకలసితిసమ్మతమను కత్తి 


[గంధమును సమకూర్చెనని రామకృష్ణ కవిగారు చెప్పుచున్నారు 


11 
వీనినన్ని టిని విచారించి చూడయగా. మడీకీ సింగన్న 1480వ 
సంనత్సరము వణికై నను జీవించి యుండును, [ ఆంధ! కవు! చరి॥ 
(వ! భా! 878 వుట] 


మడికి సింగనార్యుండు 1420కి బూర్వమే భాగవత దశన 
స్క_ంధమును రచించినట్లు తెలియుచున్నది. కాంబట్టి పోత 
నామాత్యుని భాగవతమునకు ముందుగా రచింప బడినది ' మడికి 
సింగనార్యుని భాగవత దశమస్కంధ మనుటలో సం చేహముండదు, 


“సింగన్న నియోగి కాకా భార దాాజ గో[తుండు,. 
అయ్యల మళర్మతివరునకును సింగాంబచికకును జన్సించినవాండు, 
సింగన్న కృతమగు వాసివ్య రామాయణములోని యీకింది 
పద్యములను గమనింఫుడు. 


సీ! “6 అత్రండు తిక్క న సోమయాజుల వుషతుండై 

కొొమురారు గుంటూరి కొవు విభుని 

ఫు(తి చిట్టాంబిక బుధలోక కల్పక 
వల్లీ వివాహమె వై భవమున 

భూసారమగు కోటభూమి గృృష్టానది 
వతీణ తటమున ధన్యలీల 

నలరు రావెల యను న్మగహారము తన 
శేక భోగంబుగా నేలుచుండి 


యందు గోవెల గట్టి గోవిందు నెన్న 
గోపినాథుం దతిష్ట్రయు( గోరి చేసి 
యఖిల విథవములందును నతిక యు లై 
మనుజమండారుం డల్లాడ వమంతివిభుండు. 


చ! 


క్ర! 


న్సీ॥ 


Iv 


66 అయ్యువతీర మణులకును 


నయ్యల మంతీం[దుం డుదితు.2. ధాకఠుణిలో 
నెయ్యెడ నర్థార్థులు నమా 
యయ్య యని పొగడగ నెగజె నాదార్యమునన్‌ , 


.ఆ(కేయ గో(తపవి[త పేరయమంతధ్రి 


వు[తి సింగాంబిక 6 బుణ్యసాధ్వి 
వెలయ వివాహమై వేగ చేశంబులో 
చేసారు రాజమహేం(జ వురికి 
నధిపతి తొయ్యేటి యనపోత భూపాలు 
మం(త్రిమై రాజ్యసంపడం బొడలి 
యొస్పారు గౌతమి యుత్త ర తటమున 
మహోానీయమగు పెద్ద మడీకి యందు 


స్థిరత రారామతతులు సుషేతములును 
'బెక్కులార్చించి సితకీరి, బెంవు మిగిలి 

యఖలజగదన్న దాతనా నవని. బరణా 
మధురగుణధుర్య. డయ్యలమం[తివరుండు, 


ఒనర లో. దడ్యధూవరుల హో బల బేవునిం గొల్చి తడ్వరం 
బున నొగి సింగనార్యుని నమోఫ గుణాఢ్యు ననంతుని 


నుహీ 


జననుతు నబ్బయాంకు బుధనన్నుతి పాత్రని నారయావ్యా 


యున్‌ 


గని నరసింవానాముములు గారవ మారయ జెట్టిరండణున్‌ : 


వారలలో నగ జుండను 
వారిజవళనయనళచరణచారి జపే చా 


సారమతి నతుల వాక్య 
గ్రీరచనాచతురమలిని సింగ ౧-వ్వాయుండన్‌ 


పై పద్యముల వలన సీకవి తిక్కనసోమయాజుల మనుమరాలి 
మనుముండనియు, గోదావరి నుండలములోని పెద్దమడి! నివాసుం 
డసియు, స్పష్టమగుచున్నది, ఈ విథఢథముగాం దర్శించి చూచి 
నప్పుడు మడీకి సింగనార్యుండ 15వ శ తాబ్బవ్ర కవియని నిర్జయి.ంచు 
టలో సంజేవామునకు చావు లేదు, 


(వసుత పరివ్క_రణమైన భాగవత దళశమస్కంధము మడికి 
సింగ నార్యుని కృతమా కాదా యనునది చర్చింప వలసియున్న ది, 
అశేక (ప్రబల నిదర్శ నముల పై నను ద్విపద బద్ధమైన యో భాగవత 
దశను స్కంధము మడీకి సింగనార్య కృతమను నిళ్చి శాభీ( పాయ 
మునకు వచ్చితిని, కాంజాంతద్విపదలను గమనింవుడు, 


ద్విపడ, “అని యిట్లు నయనిర్ణరామాత్య పేర 
ధన ధాన్య మణిమయ దానాఢ్యు బీర 
భూభరణతువు భుజసారుపేర (| 
నాభళ మంటి కందామాత్యు పేరం 
గోరి భ రద్య్వాజ గో[త నంజూతుం 
ఇఆారూఢ మలి : య్యలార్యన౧దనుండు 
కృంగార రనకళా (శ్రితివచోధనుండు 
సింగయామాత్యుండు చెలువగ్గలింప 
నలలితరన భావ శబ్బగుంభఛ నల 
మహనీయమగు దళమన్క-ంధ సరణి 
విహితలీలలనొప్పు విష్ణుచరిత) 


vi 
పా)కటంబగు మధురాకాండ మనిన 
నాకల్ప వాక ల్పమగు భంగింజెప్పె 


భ్‌ ర డ్వాజగో (తనం జాతుడును, ఆరూఢ మతి యయ్యలార $ 
నందనుండును నగు సింగయావమాత్యుండు జ" బళమంటతి కందా 
మాళ్యున కంకితముగా నీభాగవతదశమనస్క_ంధమును రచించినట్లు 
స్పష్టము: మడికి సింగనామాత్యు(డు రచించిన బాసి గామా 
యణము యొక్క. (పారంభమున నొక వచన భాగమును 
దిలకీంవుడు, 


“ అని గకలజన నమ్మతంబుగా నుష్మకమించి భాగవత దశమ 
నృంధంబును చెనుంగున రచియించి యిచ్చి, అప్పుణ్య 
వు రాణంబులకు, గృతిపతిగా నీవుణ్యుని. (ార్థింతునోయని 
విచారించి గజగంధవారణగంధ గోవాళ చలమర్ష 
గండగండరాయ గజజకేఖరదొంతి మన్యవిభాళాది నానా 
బిరుదవిఖ్యాతులం (బ్రసిద్ధుండగు రామగిరి పట్టణా శ రుం 
డైన కుమారముప్ప భూపాలు మాన్యమం(త్రి పశదురంధ 
రుండగు నమ్మవోరాజు దిగంతవ్యావృత కీరిల తాల ప-లుం 
డును, ధర్మచార్మితుండును, నీతివాతుర్య విశేవగుణగణా 
లంకారుండును, అనవరతజడాన ల్లీలుండును, అఖిల దిక్పరీత 
వి శొలుండును, వారణ పంకా. సుధాకర కాశ్యప గోత్ర 
పవత అబ్బనాచార్య తనూభవ కండనామాత్యుండు నాకు 
నతిస్నేహ చాంధవుండును. నభీష్ట ఫల(ప్రదుండును నపూర్య 
వచనర చనానుబంధబంధుర శావ్య రసాభీజుండునుు, ఆరి 
'జన పారిజాతంజును గావున నమ్మంగతి యుగంధరుం గతి 
పతింగావిం చి,. వెండియు కవిత్వ త్య రచనా కౌతుకంబున 


vii 
జిత ంబు జొతి ల్ల నొక్క_కృతిం 'జెప్పంబూనిలి.... 441.44, 


రాక గిరి పట్టణాధీశ్వరుండగు కుమార ముప్పభూపాలుని మాన్య 
మం(కిమైన తందామాత్యునకుం గవి భాగవత దశ మన్కంధమును 
'దెనింగించి యంకిత మొనర్చినట్లు ఈ వచన భాగమునుండి స్పష్ట 
మగుచున్నది, 1పస్తుత పరిహ్క_రణము యొక్క_ కాంజాంత పద్యము 
లందు కననగు కృతికర్త కృతిభర్వ్నల నామగో(తాది వివరములు 
ను వాసిస్థరామాయణ  పద్మవురాణములయొక్క_ కృతికర్వ 
కృతిభర్యల నామగో(తాడి వీవరములును నచ్చొత్సినట్లు సరిపోయి 
యున్నందున భాగవశడళశమస్కంధము ((పతస్తుపరిష్కరణము) 
మడికి సింగనార్య కృతమనుటళలో సంచేవాముండదు, తెనుంగు 
జాతీయతను బోపిచు శైలిని బట్టి చూచినప్పుడును భాగవత 
దశమస్క_ంధము, చాసిష్థ రామాయణము, వే ను వ్రురాణము ఈ 
మూండును నేక కవిక్కృతములను సత్యము నుధ్ధాటించుచున్నవి, 


వాసిస్ట'రామాయణ సక్షువురాణములను బద్వ కావ్వములుగా 
గచించిన మడికి సింగన్న భాగవత దశమన్క_ంధథమును మాత మేల 
ద్విపద కావ్యముగా వీరచించెను 1 (శ్ర్రీక,న్లభ గవానుని లీలలను 
వీనుల విందుగా బండీత పామరులందజును, ఆబాలగోపాలము 
పాడుకొని యానందించుటకు వీలగునట్లు సరళమైన జాతీయగీతమగు 
ద్విపదలలో నిమడ్చి రచియించుట మం దని యుచితజ్లుండగు కవి 
తలంచి యట్లొనరించెనని తలం చెదను, అదియునుగాక (క్రీ.శ ,1240వ 
(పాంతమున రచింప బడిన రంగ నాథ రామాయణముయొక్క్మ_. సకల 
జనాదరణమును విచారించి కవి తాను ఆడ నట్టి కావ్యమును 
రచింప నుత్పహించి భాగవత దశమస్క._ంధమును ద్విపడబద్ధము 
గావించి నేమో! 


viii 
ఎన కృతిభర్త - కందామాత్యుండు సు 


మడికి సింగనార్యుడు భాగవతదళమన్కంధమును, పద్ద, 
పురాణమును టెనింగించి కూబళ కందామాత్యునకు. గృతిగా నిచ్చి 
యున్నాండా' పద్ద వురాణనాందుః గృతిపతిని నర్గి ంచు పద్యము 
లీ క్రింది విధముగానున్న వి. 
సీ! స్వామి భక్కుడు కార్యచతురుండు బవుక శా 
చేది నీతిజ్ఞుండు విప హితుడు 
నరస నల్లావుండు నపాంగరతణ 
తముడు భావజ్ఞుండు నర్యనులభో 
డరి మం(త్రభేదన పరుడు ధర్మాత్ళుండు 
సుందరాకాశుండు సుజనవినతుం 
డురుదయా పరుండు నిత్పోత్సవా సక్కుండు 
నద్దుణా ధారుండు సౌమ్యమూర్తి 


నతత గురుబేవతా వరిచారరతుండు 
గుణనముద్ఫుండు_ కాళ్యప గోత జనితుం 
డనంగ నుతికెక్కి_ పెంవున నతిశయిల్లు 
మదన సదృశుండు కండన మంతివరుండు. 


సి! ఈధర్శచారితు) నేథాతి )పతి యేలు 
నాధాలి )పతి యేలు నఖల జగము 
సీకామినీకాము చేశామినులు చూతు _ 
'రాకామినులు చూడ రన్యవునము 
నీయర్క_సుత తుల్యు నేయర్థి నొనియాడు 
నాయర్థి యొరువేడ నాన సేయం 


ix 
డీమంతి 9 కులచందు) చేమంతి) వురణించు 
నామంతి ) విముఖాత్సు(డ ఖలమునకు 


నన బృ)గల్భరూపభునడాననయమార్గ 
ముల నుతింప నొప్పు నుజ్జగ ముల 

నారహార హీర ఢవశళాంశునమకీరి 
కలితుం డౌబళ కందవిభుండు, 


కందన మంతికిం ఊాతుకుం దాత యైన గన్నయ మంతి కాకతీయ 
గణపతి బేవుని కాలములో నుండినట్లు పద్దవురాణములోని యీ 
(కింది పద్యము చెప్పుచున్నది, 


చ॥ “పరువడిం గాకతీయ గణపవీతినాయకు నొద్ద మాన్యు డై 
ధరణిం బ్రశస్తుండై నెగడి దానములెల్లను జేసి భక్తి పెం 
పిరవుగ గుళ్ళు గట్టి గణేశ్వర చేవుని గోవి కాధిఫున్‌ 
దిరముగుచున్న లతని బ)తివ్భలు చేసె, బ/భుత్వమేర్ప 

డన్‌ 
క్ర తిపతి కందామాత్యుని వంశ వృఠుము నిచ్చుచున్నాను, 


గ్‌ న్నయమం [తి 
మల్ల న 
గణపతి 
అప్పయామాత్యుండు (ద్వితీయ వుుతుండు) 


కండనమం తి 
(మూ:డవ కుమూరుండు కృతిభర్త) 


ర 


శాకతీయ గణపతి రాజు [క్రీ.శ,1200 మొదలు 1260 వజకును రాజ్య 
పరిపాలన జేసెను, దీనిని. బట్టి (శ్రీ వీశేశలింగము పంతులుగారు 
తరమునకు నలుబబేసి సంవత్సర ముల చొప్పున నేర్చజచి కందన 
మంతి కాలమును 1420గా లెక్క వేసిరి, 1420వ సంవత్సరమున. 
బద్భువురాణమును గందనమం|క్రి కృతినందుట దీనికి నరిపోయినది, 


మడికి సింగ నార్యుండు తాను మొదట రచించిన సద్భవు కణ 
భాగవతదశము  స్క_ం౦ంధములను నరాంకితము చేసెను, కాల[కమ 
మున నతని చిత్తవృత్తి దైవపరాధినమగుట బట్టి కాబోలును దన 
మూండన కృతియగు వాసిష్ట రామాయణమును అహోబలస్వామి 
కంకిత మొన ర్చిను, తనకు ముందుండిన నన్నయాది యాదిమ క వీళ్ళ 
రుల యాచారము ననుసరించి కృ త్యాదిని గీర్వాణభాహాబద్ధమగు 
శ్లోకమును “వేసుకొ నెను, వాసిఫ్ట రామాయణము యొక్క ఆదిమ 
శ్లోకమును జూడుడు. 


1 శ్రీమద్ది వ్యమునీంద) చిత నిలయం సీతామనోనాయకం 
పల్మీకోద్భవ వాక్సయోధిశశినం స్టేరాననం చిన్గయం 
నిత్యం సిరదసీలకాయ మమలం నిర్వాణ నంధాయినం 
శాంతం నిత్యమనామయం శీవకరం (శ్రీరామచంద)ంభ దే 


ఇవి గాక మడికి సింగనార్యుడు “ నకలసీకినమ్మత ” మను 
నీతిశాస్ర్రమును రచియించెను, సకలసీతిసమ్మతమును (శ్రీమా నవల్లి 
రామకృష్ణకవిగారు (ప్రచురి_చినట్టు తెలియుచున్నది, “దీనిలోనికొన్ని 
పద్యములను కీర్తి శేఘులై న (శీవేటూరి (ప్రభాకర కా క్ర్రిగారు, 
ఈ(గంథాలయవు తరవున మాను" (ప్రభుత్వనవాయముభే, 
(ఎచురింపం బడిన * ఆం[ధకామందుకము * మయొక్క_ వీఠకలో నుద 
వారించి యున్నారు, 


x1 


ఈ విధముగా సంన్క తాంధములందసాధార ణ పొం 
డిత్యము కలవాండును, సితి వేదాంత శాస్ర ములండభిరుచి కల 
వాడును, నువోకవియునగు మడికి సింగనార్యుని (పభావంత మైన 
అమృతవాహినియగు లేఖని పండిత పామర రంజకనుగు ద్విపదలచే 
భకజనమందారమగు ఛాగపత దశమన్క_ంధమును రచించి, ఆంధ్ర 
సారస్యతమునకు మహాత్తరమగు సేవ యొనరించినది ! 


ఎన పరిమ్మ_రణ _-కథాభాగము ఎ 


తంజావూరు సరస్వతీమప ల్‌ లైబ్రరి నెం 150 తాళ 
పషత్ర(పరి, ఈ పరివ్క_రణకు మాతృక మై యున్నది, ఇట్టి ప్రతిగాని, 
ఇళలోధిక(ప్రతిగాని వేత యెచ్చటను లేనందున నేను గావించిన 
నంస్క_రణము పూర్తిగా నీతాళష్మత [పతిపైననే యా థారపడి 
యున్నది. దీనియందు 180 తాళపుత్రములున్నవి (వ్రాత 
సుమారుగా నున్నను, తప్పులు విశేసములుగా దొర్లియున్న వి, 
అ(కూరుండు (శ్రీకృష్ణ భగవానుని స్తుతించు భుట్టమునుండి యారంభ 
మగుచున్నది, మొదటి. నాలుగు పత్రములు కీట దస్ట్రములు: 
అఆశురముల యాకారము బాట్రీ గానశించియున్న ది, 


కవి భాగవత శశమసన్క_ం౦ంధము యొక్క. పూర్వోత్తర ఛాగ 
ములను కాండ సరద లతో విభజించుకొని యున్నాడు, దశమ 
స్క_ంధపూర్వభాగము కంసుండు తన చెల్లెలు దేవకిని వను బేవునితోం 
గలిపి రథారూడులంజేసి మంగళతూర్యనినాదవై భవములతో 
భ_ర్తృగ్భవామునకు, దానే సారథియు రథమును నడువుటతో 
నారంభించుచున్నది, తరువాతి కథయగు నాకాశవాణి కథనము, 
(శ్రీకృష్ణానతార భుట్టము, నండగోవుని యింట (శ్రీకృమ్లుని 


మే! 


చాల్యము, పూతనాదిరాకుసమథనము మొడలగు వాని నన్నిటిని 
నొళ కాండముభళో కవి రచించి యుండునని నాయూహా, ఆ 
కాండము దురదృష్టవశముచే ఖలమైపోయి యుండునని తలం చెదను, 
(ప్రస్తుత పరిష్కరణ (ప్రతి రెండవకాండమగు మధురాకాండముతో 
(పారంభమగుచున్నది. ఇది జరాసంధుని రెండవమారు దండ 
యా[త కథతో నంతమొందుచున్నది. ఈ కాండము యొక్క. 
మొదటిభాగముః కొంతలుప్త మై పోయినది, 


కల్యాణ జగదభిరతు కాండములలో సుత్తర భాగ కథలు చెప్పం 
బడీనవి, (శ్రీకృన్లుని వివాహములు, ఈ కాండలయందు వర్ణింప. 
బడినవి. జగదభిరక్ష కాండము శిశుపాల వధతో నిలిచిపోయినది, 
ఇంక నుత్తర భాగకథలగు సాల్యమథ నము, దంతవక )నంహోరము 
కు చేలోపాఖ్యా నము, సుభదా పరిణయము మొదలగునవి వివరిం 
చుచు మజీయొక కాండమును గూడ కవి రచియించియే యున్నాండని 
నాడృ డాభిప్రాయము.దుర్భా గ్యవశము చే నదియు మనకులభింప లేదు. 
“అని నకలజన నమ్మతంబుగా నుషక్రమించి భాగవత దశమ 
స్క_ంధంబును చెనులగసన రచియించి యిచ్చి. .....,అని వాసిష్ట. 
రామాయణములో (వాసి యుర్ధాటించిన మడికి సింగ నార్యుండు 
కొంత భాగమునే (వాసినాండని చెప్పుట యుక్కమగునా ! 


కొన్ని చోట్ల (గంఛథాంతరమందు ద్విపదలలో చేకపాదము 
లున్నవి, ఇవి (గంథపాతములేమో యని మొడట నేను శంకించితిని, 
కాని పరిశీలించి చూచినప్పుడు అన్వయము చెడకుండ కథాభాగము 
నడుచుచున్నందున నా యీకపాద ద్విపదలనన్లు వూరి ద్విపడల 
(కిందనే ఇక్కి_ంచి వేసితిని, ఇట్టి లుప్కపాడములు కల శోక భా 
ములు వూర్య(గంథములలో' ఇెక్కు_లుండుట నవాజమే, 


xiii 


విజ్ఞాననిధియగు మహాకవి సింగనార్యుని విరచితమైన దీనిని 
పరిష్క_రించుటలో నాయల్సీయమగు బున సాధ్య మైనంతవ అకు 
నరికట్టి మిక్కిలి (శ్రద్ద గానే యపయోగించితిని, యుక్తి కందు 
బాటులో నున్నటి కొన్నిలుప్క భాగములను బూరించి కుంజలీ 
కరణముగావించి పాఠకులకు. జూపి యున్నాను, (వాయన కాని 
(పమాదముచే నేర్చడిన గణభంగములను నవరెంచితిని, ఈ సవరణ 
కవివృాదయమునకు భంగముండదని విమర్శన జ్ఞానముతోనే వేయం 
బడినదని మనవి చేసుకొనుచున్నాను, అన్జయము సరిగా కాని కొన్ని 
ద్విపద భాగములను సరిదిద్దిన వూర్మిగా (క్రొత్తరాపము సిద్ధించునని 
తోచిన చోట్ల యథా మాతృకముగాశే విడిచి వేసితిని, . 


బురదలో మాణిక్యమువలె, గుణగావాకుల దృష్టికి 
మటుంగుపడి, ఈ ద్విపద కావ్యము నరన్వతీమహల్‌ లై బరి అల 
వూరలలో. బడియుండినది. దాని యునికిని, శ్లే)ష్థతను నాశెటుక 
పజచినవారు మన్సి(తులును, బహుగ )౦థ ద)ష్టలును, విద్యా 
నిధులును నగు బ్రహ 3*) నిడదవోలు వెంకటరావుగారు ౫. &. 
(Head of the Telugu Department Madras University) వారికి నా 
మనఃపూర్వక్‌ మైన కృతజ్ఞ 'తాభివందనము లర్పించు కొ నుచున్నా. 
డను, 


అణ? రచన జాలా 
క్రీముచ్భాగవతములో రనవంతమైనభాగము దశమస్మ్క_ం 
ఢము, దీనిని నంగ 9హించి తెనుంస చేయుటలో మడికి సింగ 
నార్యుయ కవితాశకి, తో ఫాటు విషయములను జెంచియో, 
క్లుప్తపజచియో భట్టములను బతిపాదించుబలోం దన విమర్శనా 
సానమునా జూపి యున్నాండు, 


xiv 

"తెనుంగు సారన్వతరథ మొుక్కొ_క్క_శ తాబ్బము, నం 
దొక్కొ_క్క_ పోకడను గల్లి సాగినది, నన్నయాదుల కాలము 
పా)యికముగా నంస్కృతములోని ఫురాణేతి హానములను దెనుంగు 
భామలో ప౦ిచారమునకుం దీసుకొని వచ్చునదిగానుండెను, "పెద్దనా 
దుల కాలపందు చెను సారన్యతముయొక్క_ పోకడ మా'రినది, 
ఒక చిన్న కథా వస్తువును దీనుకొని పెంచి వన్నెలు చిన్నెలు 
దిద్ది స్వతంత/ము గా బ్ర) బంధ రచన యాకాలమందు సాగినది, 
తరువాతి కోలవు కవులు రెండువిధములై న పోకడలను ననునరించుట 
లోనే నిమగ్న లై.యుండిరి,  ప్రతిభావంతులగు మహాకవ్రలందజును 
భాషూంతరీకరణము నందును, శృంగారాది వర్ణ నలయందును 
నిమగ్నులై తమ wan భాపాజ్ఞానమును విశాశకి. ని 
చెక్క_డవ్రు పనులతో నగిషీకూర్చిన చక్కని పెళ్టైలలో నిమడ్ని 
బంధించి రే కాని స్వేచ్చగా నడుచుటక వ కా శమి చ్చిన నారు కారైరి! 
వారు తమతమ నాయకానాయికల వర్ష నలయందు చాతుర్యమును 
జూవుటలో. గన్నజచిన కవితా శకి కని ఆయాయోాకాలములందుం 
డిన చేళ్లీయ జీవన సిలిపాదకములగు విషయములందు. గన్పజచి 
యుండిన చో నాంధ/భాపా యోహష. సర్వాంగ సుందరియె యుండును 
గదా! ఈ విషయములో నన్నయాదుల భాపాయుగమే కొంత 
వెజు౮ని నాస్వాభిపా/యము, ఏలనన' భారత భాపాంతరీకరణము 
తెనులస జాతీయ కవిత్వమును బోపించుటయే గాక మానవ బీవిత 
“మున కావళ్యకములగు యనేక యుపాఖ్యానములతో. జదువుచున్న 
కొలది చదువ వలయునని. యాశ కిని గ ల్లించునదిగానున్న ది, 


మడికి సింగ నార్యు (డు నన్న యాదులయొక్క._ పోకడ (పథాన 
ముగా? గల్లినక వినత్శము(డు, ఇతండు నన్నయ తిక్య-నలం దక్క. 
చెవరిని స్తుతి యొనరించినవాండు కొండు' 


౫7 
| వ్యాన వాల్మీకశుక కాళి దాన ర్స 
హర్ష ణాదుల నాఢ్యుల నాళ్ళనిలివీ 
సకలభరారం నం నము నన్న 
పార్య తిక్కన కవీందు?ల నభినుతింతు, 


(వానీష్ట రామాయణము) 


తెనుంగు జాతీయ కవిత్వమును బాగుగా బోవీ. చి, దీర్చ ములగు 
నంన్మృత నమాన ములను దొర్హించి విసువు. బుట్టించక భాగవత 
దశమన్కంధ రచన యింవు( గల్లించుస్న దె యున్నదన్న చో నత్య 
దూరము కాదు, కవి స్యాభిమానము కలవాడు, తన శక్తిని 
బాగుగా గుర్వెతీంగిన వాడు, 


క॥ ఆపర మేశ్వర మకుట 
వ్యాపిత గంగాప) వాహ కవితా స 
ల్లావుండగు మడికి సింగన. 
శేపట్టక కీర్తిగలదె (శ్రీమంతునకున్‌ , 
(పద్భుష్రురాణము) 


కవీ గొప్ప భక్కుండు, వేదాంత శా న్ర్రమందభిరుచి కలవాండు. 
కాబట్టి సామోౌత్‌ లకీ జేవి యవకారనుగు రుక్టిణిని వర్ణించు 
సందర్భమునందు స్తో(త్రసాహిత్య ఫక్కి-ని పాదాదికేశాంత వర్ణన 
జేసి యున్నా(డు 


ద్వి! ఉచ్చిత పండ్ల తో నుల నం ఇాడు 
౧m భా 
నచ్చపలావీకి నంగుష్టచయము ; 
పదనఖద్యు తుల నుపచరించు నెలవు 
గదియ మొ క్తికములు గట్టి నట్లుండు ; 


xvi 


తనరు గచ్చవ నిధిడ్వయ మింతి పాడ 
వనజాతముల మిండ వాలెనో యనం; 
గమన జాడ్యము శుభాకరమును నగుచుం 
౫మనీయలీల మింగాళ్లొప్పు సతికి; 
పగ డంఫవు. వీగల పంకులో యః 

శా 
మగువకు నొప్పారు మడిమల తీరు; 


(ద్వి॥ భా॥ పుట 72) 
విష్ణు శక్కియగు రుక్మిణీ చేవి వర్ల నము (శ్రీకృష్ణుని వద్దకు దూతగా 
వెళ్ళిన బాహ్మృణుని నోట నుండి వచ్చునప్పుడుచితజ్ఞుడగు కవి 
చూపిన మర్యాదను, (వాహ్మణుండు రుక్టిణీ చేవి యొక్క. 


యభి_పాయమును రసికారోశరుండగు (శ్రీకృన్నుని యెదుట (పతి 
పాదించిన చేర్చును గమనింవుడు, 


ద్వి! “అనఘాళ్ము | భీమ్మకుండను విద ర్భళు 
తనయ రుక్టిణియను ధవశాయతావీ, 
తనుమధ్య యుత్సుల్ల తామర సాతీ 
గరుడ కిన్నర యతృ,గంధర్యసతులు 
దొరయ లేరా యింతితో సీడుంబోల్ప 
చేవర సౌభాగ్య దిన్భనర్శనలు 
వావిరి జనులెల్ల వర్షింవుచుండ 
విని ఫువ్సధన్వుని వివమచాణములు 
యనవొందం దనువున నట నాటుటయును 
జిత్శంబులో సీదు చెలువైన మూర్తి 
చిత్వరు వొత్తిన చెలువంబుం దోయపం 
జింతించు వెజంగందు చేష్టలు మజచు 


xvii 


నంతకంతకు నిన్ను నభిమతి సేయు 
విరహాన్ని శిఖం (గాంగు వెలవెల నగుచు 
నురులెల్సై నట్లు పల్మరు _చిన్న (బోవు 
సీభంగి నున్న యీ యిభనాజ గమనం 
బా )భవంబున( జ్వెద్యపతి పెండ్లి యాడ 
నెల్లుండీి చనుబెంచు శుతింగ్ని యాయింతి 
యెల్ల విధంబుల నిది సీకుం చెప్పీ 
వుత్తేర వచ్చితిం బు-డరీకాతు ! 
చితృంబులో నొండు చింతింప నేల 

ఆ భామా నిజభార్యయె యుండునట్టి 
సౌభాగ్య మెనరికి సమకూరు? నీవు 
నారుక్టీణిబ్బంగి నానలు సేయు 
కారుణ్యవార్తి వి కనులాకు ! నిన్ను 
గదసి సీదరహాన కౌముది గో)ల 
ముదిత జేత) చరోరములు చేరయగోరు 
నలవడి నీప)యాణాంబువులోనం 
గలకంఠి చాతీకి కడు వేడ్క సేయు 
నివెటులై నను నేచిన వేడ్క 
నావెలందుక జేలుటది నీకు నొప్పు; 
టు నమ్మియుండిన నెలంతుక నొకండు 
కొంనివోవగాం జూడయగాడునే సీకు ౪” 


మొదట (శ్రీరుక్సిణి యొక్క. నాను వంకాదిగిమును జెప్పి యా 
దవాన్వయవంశ మణియగు శ్రీః ఎ్రమ్టుని వరించుటకుం దగిన 
యోగ్యతను నిరూపించెను, తరువాత దఖీణనాయకుండైన (శ్రీ 
కృమ్లని చీతృము నాకర్షి ౦చుటనై యువజనాకర్ష కములై'న తను 


xviii 
మధ్యత్వము, యుత్సుల్ల తామర సాతులు, చేవకన్యలతో గూడ 
సీడుం హోల్పగాశాని లావణ్యము మృదువుగాను క్లుప్కముగాను నాటు 
నట్లు వా(క్రుచ్చెను, వీమ్మబ నమస్త గుణగణములతో విరాజిల్లు 
(శ్రీకృష్ణునియందు ఆమెకున్న మోహపాశమును వివరించెను, 
(శ్రీకృష్ణుని విరోధి యామెను 'బెండ్లాడ నిశ్చయ మైనందున దన 
రాకకు ముఖ్య కార ణమని నొక్కి. చెప్పెను, కొనకు * అభావ 
నిజభార్యయె యుండునట్టి సౌభాగ్య మెవరికి నసముకూరు? లని 
(పశ్సి చీ (శ్ర్రీక మని యుత్సాహమును శేకత్రించెను, చూచితిరా 
కవి చాతుర్యము |! చాతుర్యముతో పాటు కవితాధార మిట్ట 
పల్ల నులులేని నడకతో సొంపుగా సాగెడు తీరును గమనింవుడు ! 


అచే సందర్భ మందు. బోతనార్యుని వర్ణన యించుక 
గమెనింపుడు, 


సీ] “పల్ల వవై భవాస్సదములగు పదములు 

కనకరంభాతిరస్కారు లూరు 

లరుణప)భా మనోవారములు గరములు 
కంబు సౌందర్యమంగళము గళము 

మహి భావాఫావ మధ్యంబు మధ్యంబు 
చతురుత్సవ దాయి చన్ను దోయి 

పరివాసితా రేందు పటలంబు నిటలంబు 
జితమత్త మధుకర శే)ణి వేణి 


భావజాశుగముల (పావులు చూపులు 
గునువముకరుని వింటి కొములు బొనులు 
చిత్త తోవణములు చెలువ భాపణములః 
జలజనయనముఖమను చండ్రనఖము,”” 


చి 
వెలలేని యీపద్యరత్నము నెంతకొనియాడినను దనివి తీరనిది, కాని 
ఫానము చెడి క్లోధింప లేకున్న ది, దూత్యముం 'జేయంబోయిన 
సం వర్ణ ంచుట నందర్భ్భో చితము కాజాలద, ఈ 
సందర్భమునందు సింగనాక్యుని రచనయె as యింఫును 
గూర్చునదిగా నున్నది 


సౌధపర్థ న, బుతువర్ల న, యుద్ధ వర్ణ న మొదలగునవి కవి 
చాలచోట్ల చేసియున్నా(డు,. (ప్రబంధముల””' విసుగు పుట్టించు 
ఘట్టములిట్టి వర్ణ నాడంబరములే యగును, అయినను జతురుండగు 
సీకవి పాఠకులకా భాగములందు వినోదము జీ కలిగించి చరితార్థం 
డయ్యను, మచ్చునకు కొన్ని యెత్తి చరావించుచున్నాను, 


ఫుర (స్రీలు (శ్రీకృష్ణ బలరాములను జూచి వారిలో వారు 
మాట్లాడు కొనుటను దిలకింవుడు, 


“*కత్రండేే ఎలనాగ ! ఇసుమంత నాడు 
వూతన (పాల్‌ దావ) పొరిగాన్నవాండ, 

“నకియరో ! ఈతండే శకటమై వచ్చు 
పకట చానవుం దుంళ్ళిపడ దన్ని నాండు, 
ముద్దియ ! ఈతండే మొగి టోలు (దోచి 
(మద్దియలు) డిపిన మహానీయ యశుండు 
అక్కరో |! ఈతంజే యఘు దైత్యుం జీరి 
కొక్కెర రక్క_నుం గూల్చీన వాండు, 
గోవర్టనముం గోల గొడుగుగాయట్టి 
(గోవుల బే)ర్చిన గోవిందు డితండె, 
కొమ్మ ! ఈతండే వీల్లగ్రోవూది (వేత 
గ్‌మ్మల గడు వెళ్ట్‌ ( నొలివీన చాడు,” 


అ. ఇ 
కవి (శ్రీకృన్ణుండు బలరామునితోం గలసి* కంసుని కొలువు కూట 
ములో (ప్రవేశించు సందర్భమున, (శ్రీకృష్ణుని స్వరూపమును 
గుణగణములతోనసాో పాఠకుల కంటిముందజ నెంత మనోహరముగా 
జి(త్రించుచున్నా డో చూడుడు |! 


“కరిమదరక్క పంకములచే మేన 
దొరగెడు ఘర్మ బిందువులును నరయ 
హరిమేను చిత )వనాంబుదడ మనలో 
నరుడార జూపమై నందంద చూడ; 
గజదంతములు.దాను కామపాలుండు 
భుజరిఖరంబులం బొలువనొంద. దాల్చి 
దారుణతర డండధరయుగ్భమనం 
సగౌఠత్ర మల్లరంగ ము సొచ్చి నిలువ. 
గోరి మలులశెల కులిఛ మె, (ప్రజకు 

cn య యా 
ధారుణి నాథుండై, తల్లీ దం[డులకుం 
బసి బాలుండై యొప్పు, పంక జాతులకు 
నననూస క, వల వాళికి నెల . 

లా యి య cn 
బరమావుండై, యతి(పతతికి నెల్ల 
బరతత్ర్వమూరి యె, బంధు నంతతికి 
దైవమై, రౌహిణీతనయుండు దాను 
నావిష్టుండరు దెం చె నందటుందూాడ 


(శ్రీకృ్ణుని రూవును వర్ణించు కొన్ని ద్విపదలు చిత్రకారుల 
కుంచెకు రసాయనమై (పోత్సాహముసు గల్లించునదిగా నుండుట 
ర 2 

జొడుడు | 


xxi 


“నల్లని మేనున్న తమైన యురము 

డెల్ల శజమ్బుల మించు తెలి గన్ను గవయు 
నెరిజడ చొశ్లెము నిటల శేఖయును 
జిరునవ్వు మోమును జేత వేణువును 
పాయక జగిమెంచు పసిడి చేలయును 
దలంబురిపెనవు కడంబ మంజరియు 
ధళథళ మెలిగాడు దంతధిధితియుం 
గలరూవు మోమున గట్లినట్లుండు,” 


ఈ విధముగా వివిధమైన మనోవారవర్ష నలతోను, ఇంవును గూర్చు 
న్యభావోక్కులతోను, చక్కని తెనుంగు నడకతోను, నాతిదీ న 
ములగు మధురమైన నమానములతోను (శ్రీకృన్లుని చరిత్ర ద్విపడ 
బదము. గావించి మహోకవియగు మడికి సింగ నార్యుండు భాగవత 
డళశవు స్కంధమును మాట్లాడు చలన చి(తముభంగి పాఠకుల దృష్టి 
పథమునకుం (బ్రడర్శించి ధన్యుండయ్యెను ! 


ని కొన్ని వ్యాకరణాంశ ములు ఎ 


సంధి :---* పరిమార్చినతండు * * రుక్లీణిబ్బంగి స ఇత్యాది 
నంధిరూపములక్క_డక్క_.డ కస్పడుచున్న వి. ఇట్టినంధులు 
భాషలోవిరభములు, మహాకవుల నమ్ముతములే, “ తామర 
ననేతలిండ్లు ” “మా భక్కులొద్ద **  * ఇతరులిండ్లు ” 
ఇట్టి ప్రయాగనుల చేకములున్న మి, 


“ హరుషనిర్భర చిత్తుడై పలికె నతడు” ఇచ్చట “హర్ష” 
అనుపడమును విడచేసి *'హరుష”*ి అని (ప్రానొజకు 
(వయోగిందం బడియున్నది. 


xxii 


అప్పకవివంటి లాతణికుడు మడికి సింగనార్య కృతమగు 
వాసిష్ట్థరాబూయణములోని రెండు పద్యములను "కనిక 
మతః నుదవారించి యున్నా (డు, 


== ముగింపు === 


నరన్వతీమ హల్‌ 'ల్తెటరిలోని తెనుళప (వాత్యపతుల 
సంఖ్య సుమారు 816 ఉన్నవి, ఇవి తంజాపూ రాం[ధ నాయక 
రాజుల కాలమునుండి వచ్చుచున్నవి, నాయకుల పరీఫాలన 
హుణశకము 1585.__! 675 వణకు సాగినది, తరువాత మహా 
రాష్ట్ర రాజులు తంజావూరును బరిపొలించిరి, నాయక రాజులలో 
“ రఘునాథ నాయకుడు”, అతని కుమారుడు “విజయరాఘవ 
నాయకు(డుి' ఈ యిద్దజును తంజావూరాం(ధ సాహిత్యమునకు 
జీవగజ్జ లె యుండిరి, స్వయముగా గూడ అనేక (గంథములను విరచిం 
చిన (పజ్ఞానిధులు వారు, మహారాష్ట్ర రాజులలో గూడ తెనుంప 
సాహిత్యము కొనసాగిన దే కాని మొరడు పోలేదు, మహారాష్ట్ర) 
'రాజులై న వీకోజి,  శాహ మహారాజులు స్వయముగా తెనుంగు 
(పబంధములను (వాసిన మేధావులు, చై ధురిలోని తెనుంగు 
(గంథములను ఈక్రింది విధముగా విభజింపవచ్చును, 


(1) పద్య కావ్యనులు 
(2) ద్విపదకాన్యములు 


(8) శతకములు 
(4) దండకములు 
(5) గానములు 


(6) నాటకములు (యత్‌ గానములు) 


xxiii 
(7) వచన కావ్యములు 
(8) శాన్ర్ర సాహిత్యము 
(9) వివిధ గంథములు, 


మ(ఛ్రాసు (పభుత్యమువారు స్యతంత్రమును బొందిన హిందూ దేశ 
పురోభివృద్ధికి విజ్ఞానము (పథానాంశముగా గమనించి .సె లై (బరి 
లోని తెనుంగు శాఖకు నంబంధించిన ఫున్నకములను గొన్నింటి? 
బ్రచురించి, ఆంధ) సాహిత్యమునకు మహాదుపకారమును జేయుటకు 
పూనుకొని యున్నారు. ఈ వివయమందు మదా/సు పృ) భూత్వము 
వారు చూపిన శ గద్ధకు అంధ /లోకము మనఃపూర్వక మైన ధన్య 
వాదములు 'నమర్నించుకొనుటలో వెనుకంజ వేయదు. ఈ చిన్న 
చేవను జేయు సందర్భమును నాకిచ్చి భాగవతదళథశమ న్కంధము 
యొక్క పరిష్కరణ భారమును నాకొనంగిన నరనస్వతీమ హాల్‌ 
ల(బరి గారవకార్యదర్శి (శ్రీయుతులు యన్‌, గోపాలన్‌ వి.వ., 
వి,ఎల్‌., గారికి నాకృగజ్ఞ శాభినందనములను నమర్పించుకొను 
చున్నాను, 


మా సరస్యతీమవాల్‌ లైబ్రరి విమర్శనశాఖా నిర్వావా 
కులును, బహుగ )ంథ ద్రస్టలును, సర్వతోముఖ పాండిత్యమును 
గల (శ్రీయుతులు శే, వాసుచేవ శా(స్త్రగారు నాకన్ని విధములుగా 
పో? త్సాహము నొసంగి నాయుడ్యమము కొనసాగుటకు నహాయ 
మొనరించిరి వారికి నా మనఃపూర్వక మైన కృతజ్ఞ ఆాభి 
నందనము లర్సీంచుకొనుచున్నాను, 


నాకన్ని విధనులను జేదోడు వాదోడుగానుండి సహాయ 
మొనర్చిన మన్నిిత్రులు (శ్రీయుతులు విఠల బేవ్తని సుందరశర్శగారికి 
నాక్ళతబ్ఞ శాళభివండనములను ని వేదించు కొనుచున్నాను, తాళపత్ర 


xxiv 
(పతి (గంథనమును (శ్రమను చాటించక (శద్ధగాటాసి యిచ్చిన 
అట్రురి తెనుంగు లేఖకుడు చిరంజీవి యక్‌, నిశ్వనాథు నకు నా 
యాళీర్యాదపూర్వ క మెన ధన్యవాదములు, ఈ చిన్న పొత్త మును 
నకాలమందు తగువిధముగా ము[జణ చేసిన * అముదనిలయం ”” 
ముడ)ణాలయవువారికి నా న్స వాదులను నమర్పించుకొను 
చున్నాను, 


ఈ యుపోగ్య్వతారంభము మా కులమునకు పరవుగురువు 
లగు (శ్రీరమణ మహార్డులవారికి నమస్క్మృతులతో (ప్రారంభించి 
నది. నాజనకులును, గురువును దైవమునగు (శ్రీ వాసిస్థ కావ్య 

6... అ 
కంఠ గణపతి మునులవారిని న్మరించుటతోపాటు (శ్రీకృష్ణ్టభగవానుని 
చై వారు సెలవిచ్చిన శ్లోకముతో నీ యుపోద్దాతమును ముగించు 
ఓ... య యె 
చున్నాను, 


శో! భూమిభార వారణాయ ఆయోయదువ్వభూ ద్విభు 
ర్విన్గుయం శితోన్న యన్య వేష్టి తాని తేనిరే 
శర్శనః స వూరుపో రథాంగనూయుధం దధ 
త్క-ర్మ యోగ దేశికః కరోతు పార్గసారధిః, 


సరస్వతీమవాల్‌ లె (బరి 
తంజావూరు. 7.12.50: 


వాసిష్థ, ఆ, మహో జేవశా శ్రి. 


ఉపోర్ధ్రాతానుబంధము. 





క్రీ. శ. 1948 వ వత్సరమునందు జరిగిన భాగవత ము(డ్రణ 
మునకు విద్యారత్న శ్రీ నిడదవోలు వెంకటరావుగారు 1. & 


(Senior Lecturer and the Head of the Telugu Department, 
Madras University.) వౌసీన వీరికలో “భాగవ తాను చాడములు” 
అను శీర్షికలో నుదాహరింపయుడిన ద్విపదభాగవతముల పట్టిక 
నీ[కింద నుదాహరించుచున్నాను, చితి గింవుడు, 


1. పంజైెండు స్కంధములు (సంపూర్ణ ము) తరిగొండ వెంగ 
మాంబ (అమ్మది) 


8. మొదటి నాలుగు స్కంధములు - శేకుమళ్ళ రంగశాయి 
(అము) 


రీ, దశమ స్కంధము ((పస్తుతపరిమ్మ రణము) - మడికి సింగన, 
4, స రత్నాక రము గోపాలకృన్ణకవి (అము) 


క, రుట్టీణీకల్యాణను - చెన్నయ (అము) 


పరిమ్మ్లర్త 


ద్వి! భా! 


విషయ సూచిక, 


=: మధురాకాండము :;.- 


అ(కూరుండు (శ్రీకృష్ణుని _స్తుతియించుట 

(శ్రీవారి అ[కూరుని కంసునిక్షడకు. బంఫుట 

(శ్రీకృన్లుడును బలరాము(డును మధురాఫురి శే తెంచుట 

నుర స్రీలు (శ్రీకృష్ణ బలరాములంజూచి వర్ణించుట 
(శ్రీకృన్ణుంయు రజకుని రూవుమూఫవుట 4 స 


(శ్రీకృమ్ణుడు అన్నుపచరించిన హృ శాలిననుగహించుట ... 


(శ్రీకృముడు సుదాముండను వుష్పలావికుని యను గహీంచుట 

(శ్రీకృష్ణుండు కుబ్దకు మంచిరూపమునిచ్చి యను్ముగహించుట 

(శ్రీ/కృన్ణుండు కంసుని మహోధనువును విజుచుట 

కంసుండు (శ్రీ క్పన్లునివేం జన ధనుర్భ' గమును విని విచా 
రించుట Ve పశు అ 

(శ్రీకృన్లుడు కంసుని పంవున నేతెంచిన రక్కసుల రూవ 
డరించుట a పి 


కంసుడు దుర్నిమిత్త ములను జూచి బెగడుట అః 

కంసుడు కొలువ్రకూటమందు (శ్రీకృన్ణబలరాముల రాకను 
ఎదుజు చూచుట అ బ్‌ స్ట 

కొలువునకు ముస్టికచాణూరు లేతెంచుట ... భః 


(శ్రీకృషమ్ణుణనిసై మావటీడు మడగజమును బురికొల్పుట 


ధ్‌ 
5 


ఛం ఎ రాల ప ల మి 605 84 


10 


11 
13 
19 


వుట, 
(శ్రీకృన్ల్ణుండు మదగజమును సంహరించుట vu 18 
(శ్రీకృన్ణుడు కొల్వుకూటమును (బ వేశించుట 4 15 
కంసుండు. వాణూర ముస్ట్రికులను (శ్రీళృష్ణునిపై బోరంబంపవుట 6 
ముష్టికచాణూవలు బల ర్యామకృష్ణుల నధి శేపించుట తల Dl 
(క్రీకృమ్ణు(డు ఉాళనగా జాణూరునకు బదులు చెప్పుట si 0 
(శ్రీకృష్ణుండు చాణూరునితో మల్ల యుద్ధము. జేయుట ... 18 
బలరాముడు ముస్టికునితో మల్ల యుద్దము జేయుట _ ... 19 
(శ్రీకృష్ణబలరాములంగాంచి పౌరులు కోకించుట +. 20 
(శ్రీకృష్ణుండు చాణూథని జంపుట క es. బీ 
బలరాముండు ముస్టికుని జంవుట ఏప్ర was Al 
కంను(డు ముస్టికచాణూరులు మడియుటంజూచి తన సేగా 
పతులతోం బలుకుట ... సుస్తీ ఎం లీల 
(శ్రీకృష్ణుండు కోపించి కంసునివై లంఘించి యీడ్చీ చంపుట ౨2 
కంసుని నురణము గని జేవతలు హర్షి చుట ఎ, 28 
కంసుని (శ్రీలు తమపతి మరణముకు విలవీంచుట అ. 38 
(లీళృన్ణుడు కారాగృహమునుండి జేవకీవసు బేవ్రలను 
విడీవించుట te అ 4 24 
(శీళృన్ణుడు తల్లిడండులణాచి చింతించుట లర్‌ 
(శ్రీకృమ్ణుండు ఉగ్ర సేనుని రాజ్య భారమును వహింపంజెప్పుట ... 26 
(శ్రీకృష్ణుండు నందునిశడకు వచ్చుట ఖగ wie Al 
(శ్రీకృమ్ణుడు తనగురువగు గర్జ్యూనివద్ద విద్యల నభ్యసించుట ... 28 
శ్రీకృష్ణుడు గర్ల్యుని గురుదత్నీణం గోరునునుట +. 28 


(ప్రభానతీర్థమందు మునిగి చనిపోయిన కుమారుని తెచ్చి 
వెట్టుమని (శ్రీకృష్ణుని గర్గ్యుండు కోరుట ee కన Ws 29 


xxvii 


శ్రీకృమ్ణుని సముద్రుడు పూజించి వచ్చినపనిం చెలియ? 
జెప్పుమనుట ప స ఫ్లు 

(శ్రీకృష్ణుడు యమలోక మునకు వెళ్ళీ గురుపు[తుని 
యసువులను దెచ్చుట ఫస పశ ప 

గశ్రీకృష్ణుండు ఉద్ధవుని మందకు. బుచ్చుట ... . 

నందు(డు ఉద్ధ వుని పూజించి (శ్రీకృమ్లుని వృత్తాంతము 
నడుగుట - స se వ 

ఉద్ధవుడు (శ్రీకృష్ణుని గుతించి యకోదానందులకుశెప్పుట ... 

ఉద్ధవుండు (వేతలం గన్లానుట కత 

విరహార్హలగు గోపభామినులు ఉద్ధవునింజూచి పలుకుట 

గోపికల విరహము ea re wes 

ఉన్భవుండు గోపికల నూరార్సుట °0« 

గోపికలు (శీకృష్ణుని రావును జేష్టలును వర్ణించుట 9 

ఉద్ధవుడు గోపికల మాటలను విని వారివుణ్యమున్నకె 
మెచ్చుకొనుట త స్ట 990 

ఉద్ధవుడు మధురా నగరికి మరలుట 

(శ్రీకృన్ణుండు కుబ్ద యభీన్లమును చెర వేర్చుట ప 

(శ్రీకృన్లుండు అక్రూరుని మందిరమునకు జనుట జ 

అ[కూరుండు (శ్రీకృష్ణుని స్తుతియించాట ... ఇ. 

(శ్రీకృష్ణుడు అక్రూరుని పాండవుల సేమను నరయుట కె 
హస్తి నా వురికి బు త్రెంచుట వ్‌ 

అ[కూరుండు వాసి నావురిం (బ్రవేశించుట 

అకూరుండు విదురునియింట విడియట ... ida 


అ|కూరుడు కుంతీ చేవిని గాంచి కుశ లపశ్న గావించుట 


వుట, 


29 


80 
81 


లిల్లి 
వీపీ 
లీ4 
కీర్‌ 
లిక్‌ 
86 
లి? 


89 
89 
40 
40 
40 


$1 
48 
48 
$4 


అకూరునితోం గుంతి తన కష్టములను జెవ్వుట 

అకూరుండు కుంభజాదుల యిండ్లకుం జనుట 

అృకూరుండు ధృతరాష్ట్ర9నకు హితోక్తు లనుడువుట 

కంసుని భార్యలు మగ భేశుని వద్ద మొజయిడుట 

మగ చేశు.డు యాకన్రలసె దండెత్తుట ... 

యాడవమాగధుల యుద్ధము 

(శీకృష్ణబలరాముల యుద్ధ వర్ల న is 

తనసై న్య్వముయొక్క._ పాటును జూచి జ'రానంధుండు 
ఏజృంభీంచుట 


కట్టువడిన జరాసంధుని |శ్రీకృన్ణుం = a విదిలి వుచ్చుట. .. 


నారదుని (పోత్సావాముచే కాలయవనుండు సై న్యముతో 
జరాసంధునకు సహాయు(డై వచ్చుట 

జరానంధ కాలయవనుల దాడినింజూచి (శ్రీళృన్లుండు 
(క్రొత్త పట్టణమును సర్ఫింతుట 

(శ్రీక మ్హుంశొంటరిగా కాలయవనుని కడకు జనుట 

(శీకృన్ణుండు వెంట. దజణుముచున్న కాలయవనుడు 
చూచుచుండగా .నొక కొండగువాను (బవేశించుట 

(శ్రీకృవ్చుడను (భాంతిచే కాలయవను(డు ముచికుందుని 
లేపట ... సస es 

ముచీకుందుని వృళ్తాంతము 6568 

ముచికుందుండు (శ్రీకృష్ణునిం గాంచుట న 

(శీకృష్ణుండు ముచికుందునకుం దన వ ఎ్రాంతము నెలుంగం 


చెప్పుట “0 “+ 


(శ్రీకృమ్లండు ముచి* ౧దునకు వరము పపం 


వుట, 


శక 
46 
46 
47 
48 
48 
51 


ధ్‌2 


ర్ట్‌డ్త 


ర్‌ర్‌ 
56 


క్ట 
ద? 
గ్‌? 


58 


$9 


xxix 


మరల జరానంధు(డు (శీకృమ్లునివె దం డొత్తుట 

హర్థాచలముషపై నెక్కిన బల రామికృన్ణులను జూచి 
జరాసంధుడు కొండకు నిప్పంటించుట ... 

బలరామకృష్ణులు నిప్పులో మాడీరని తలంచి జరాసం 
ధుండు మజలిపోఫుట 


me క ల్యాణ కాండము ప 


విదర్భ రాజు తనకువూ రె మట్టణని కాలా నా 
దీరశనించుట స 

రుక్తిణీ చేని తనవురోహితుని శ్ర “ముని వద్దకు pn 

వురోహీతుండు 'శ్రీళృన్లుని వద్దకు వెళ్ళీ ల్‌ (సీమను 
రూపును వర్ణి ంచుట భా 

శీకృమ్ణు(డు దక్ళీణినిగాపాడి నరిచుట క" ప్వుళొనుట 

శ్రీకృష్ణుండు కుండినఫురికి. బయనమగుట 

పొం(డకదంతవ కదులు కుండినప్పరి శే తెంచుట 


రుక్టీణి విసు పాలాదులు వచ్చుట విని వారిరాక కై పరితవీంచుట 


రుకిణి గారియాలయమునకు వెడలుట 


రుక్ట్రీణి కృష్ణుని బలినిగాయటేయుమని గారిని (బార్థి చుట ,,, 


చండికాగారము వడలి వచ్చుచు కృష్ణునింగానక రుక్టీణి 
కలంగుట అత TE 


శ్రీకృష్ణుడు రుక్టిణి : దనరథము పై నెక్కి.ంచుకొసి చనుట ... 


పొండ్రకాదులు శ్రీకృ్ణునిం డాశుట  ... 
బర రాముడు యుద్ధము చేయుట 


వుట, 
61 


61 


62 


64 
6$ 


66 
68 
68 
69 
70 
71 


76 
77 
77 
78 


శీశుపాలు(డు [కోధముతో హరిపై గవయుట 

రుక్టికృష్ణుని చూలనాడుచు. గవియుట 

(శ్రీకృష్ణుండు రుకి ని ధ్వజస్థం ఛమునికు లగ ట్టి తలగారుగుట 

రుక్మిణి తనయన్నను విడి చివుచ్చుమని (శ్రీకృష్ణునిం _బార్జించుట 

జలరాముండు రుక్సిని విడిపించుట , 

(భ్రీరున్నీణీ దేవి వివాహము 

(పద్యూమ్ను ని జననము ఫళళ 

వు రిటింటీలోనుండీ నం ఖని స ంబరుండపహరించుట 

సము[దములో వేయబడిన చాలకుని నర్స్య మొకటి 

(మింగుట క్‌ 

మాయావతి (ప్రద్యుమ్నకుమారుని న బెంచుట . 

మాయావతి ఆరూఢయావనుండగు (ప్రద్యుమ్యుని గాంచి 
_ మోహంచుట 

శంబర(పద్యుమ్నుల యుద్ధము ప 

(పద్యుమ్ను (డు నతితోంగూడ as వచ్చుట 


స(తాజిత్తుని వృత్తాంతము ., ॥ ee 


గ్రీకృష్ణుండు న్యకాజిత్తుని న్యమంతకమణీ? యాచిం చుట 

నతాజిత్తు (ప సేనునకు నణినిచ్చుటయు. వాడు వేటకు 
బోవుటయు : 

సకాజిత్తు (శీకృష్ణుండు మణి నపవారించెనని న! 

శ్రీకృమ్ణుడపవాదమును సహింపక మణిని వెతుకుటనై 
యడవికియబోఫుట 

(శ్రీకృష్ణ జాంబవంతుల సమా వేశము 

(లీక ఎప జాంబవంతుల య ద్ధము 


ఈ క 4 


వుట, 


81 
82 
88 
84 
84 
రిక్‌ 
87 
88 


88 
89 


89 
90 
91 
98 
94 


94 
95 


96 


96 


వుట, 

(క్రీకృన్లుండు జూంబవతీకన్యను బరి[గహీంచుట ఎ, 98 
బిలద్యారనుందుండిన పౌరులు ఫురమునుజేరి 1. మండు 

మడీ సనని చెప్పుట శ 98 


న త్తాజిత్తు నత్యభామను శ్రీకృష్ణునకు భా నర్పించుట .,. 100 


(శ్రీకృష్ణ బలభ(ద్రులు కరిపురంబునకు వెడలుట లం 100 
శ తధన్వుండు స(కాజిత్తుని వధించి మణిని హరించుట ఎం 101 
(శ్రీకృన్ణుండు శతధన్వుని. జంఫుట ప wus TOL 
బలరాము(డు మిధిలానగరమునకు వెళ్లుట ; అచ్చట 

దుర్యోధనుండతని వద్దో గ డాయుద్ధ wr ఎం 102 
అ(కూరుని వృత్తాంతము పట్ట వ్ర ఎం 168 
అ(కూరుని శ్రీకృమవ్ణుండు వీలిఓించి బుద్దులు గ నుజుల 

వానికే మణిని [పసాదించుట ర్ట ఎం 104 
(శ్రీకృష్ణుడు ఇం[ద(ప్రస్థపురమునకు వెడలుట . ఎం 105 
(శ్రీకృష్ణుడా పాండవ్రల శేనమువార, ల నరయుట «+ 106 
(శీకృష్ణుండును బార్ధండును వేటకై వెడలుట .«. 106 
కాళిందీపరిణయము గ రస 4 108 
మి(త్రవిందాపరిణయము ౨... 6, లు 109 
స త్యాపరిణయము ఫస క .«. 110 
శ్రీకృష్ణుడు భ|దలతణలను వివావామాడుట ఎ 12 
నరకాసురుని వృత్తాంతము ee . shi ALD 
చేవేంద్రాదులచే (వార్థింపయిడి శ్రీకృష్ణుడు నరగ నిపై 

డం డెత్తుట ఫశ స్ట oe 118 
మురాసుర సంసోరము ఫ్య వ + .«. 114 


మురాసుగుని పుత్రులు కా(మాదుల యుద్ధము ఎం 115 


వుట, 
నరకాసురుని యుగము సున వ «» 116 
భూదేవి తనకుమూరుండు నరకుని ఇావునకైదుఃఖించుట ... 117 
భూదేవి (శ్రీకృన్లుని (యౌర్థించుట స్మ aa dT 
పదియాబు వేల గోకికలను (శీకృన్లుండు చెండ్లియాడుట ... 118 
శ్రీకృష్ణుని యమరావతీ (ప్రవేశము పటన 4 119 
పారిజా తొపవారణము స్‌ స ఎ, 120 
ఇ్రం[ద్రుండు (శీకృన్ణునితో యుద్ధము. వ లం కేకే 
(శ్రీకృష్ణుని లీలావిహారములు .. ఎ ఎం 122 
రుక్టిణి బేవి సౌఢవర్శ నము -... te .. 122 
(శ్రీకృష్ణునికి రుక్టణి రాజోపచారములు గావించుట లం. 128 
(శ్రీకృష్ణుయ రుకి లి చిత్తమును కోధించుట ... లం 124 
నార్చపోయిన రుస్టీణిని శ్రీకృష్ణుడో చార్చుట లిక్‌ 
(వద్యుమ్నాది కునూార జననవృ తౌంతము we లం 126 
అనిరుర్గుని వివాహము కొలవాము ie ల, 128 
వతు రు. ' జూడవుపలక చెలి, కొట్టి పాట ల 180 
చాణాసుర వృత్తాంతము ఫి | ఎ, 180 
చాణాసురుండు (శీళశంకరునికి దీనయుద్ధ య. చెలికి 
(ప్రార్థించుట న ,« 181 


చాణానురవు శ్ర ఉపాకన్య స్వప్నములో ననికద్డునింహాడుట 188 


ఉపాకన్య విరనవాము బట సన ఎం 188 
చిత రేఖ ఉపాకన్యను సూరాద్చట న .. 185 
ఉపాక న్య చిత శేఖతోం దనన్వప్న నృ తాంతముం చెప్పుట... 186 
చ్మిత లేఖ చ్నితపటము (వాసి ఉపాకన్యకకుం జూవుట ... 186 
చిత్రశేఖ తనమాయచే ననికుద్దుని యపహరించుట ఎం 188 


2xxiii 


అనిరుగ్గుడు ఉపాకన్యతోం (ీడించుట  ,... 
అంతఃవుర వాసులు బాణాసుదనకు ననిరుద్ధుని గుతీంచి 
తెలియపర్చుట ప 
అనిరుద్ద సి నాగపాశములచే బాణాసురుడు బంధించుట 
నారదుని చేననిరుద్దుని యునికి (దెలిసి (శ్రీీక, ముడు 
సైన్యముతో కోణితవురిని చుట్టుముట్టుట 
నప లను wee 4218 
(సద్యుమ్న గుహుల ద్వంద్వయుద్ధము 
వాలిపుప్పదత్తుల ద్యంద్యయ ద్ధము పళ్ల 
బాణవు(తు(డు సాంబుని పె గవియుట (02 
శ్రీకృష్ణ వాణాసురల ద్వంద యుద్ద ము 
పినాకీ శ్రీకృష్ణునితో బో రాడుట Wns 


వుట, 
.«. 189 
. 140 
. 141 


ee lal 
rr 148 
i 145 
i 145 
we 146 
we 147 
ee 148 


శీతజ్యర పీడీతయి 'తాపజ్వరము (శ్రీకృన్లుని శరణు వేండుట..,, 150 


అంబిక (శ్రీకృష్ణుని (యార్ధించుట sai 
ఇిణుని శెండవ యుద్దము (YT mn 
ఉషాకల్యాణము ప 


Case 


(HE జగదడభిర శు కాండము ర నానానాల 


నృగుని. ఇాపవృ శాంతము mre sai 
వగంతముతు వర్ష నము 
బలరాముండు వే/పల్లెకు నఠుబెంచుట క? 
బలరాముండు వే ౨తలతో చెమునాతీరమందు (గ్రడించుట 
బలరాముడు యమునను నాగలిచే నెర్తుట ,.., 
యమున బలరాముని (బార్థించుట 


పొం(డక వాను దేవుని వృత్తాంతము కఫ 64 


4686 604s 


484 


REE 151 
eeu 1592 
ere 154 


ee 15 
ws 161 
we 164 
4 165 
«i 167 
«i. 167 
ww 168 


xxziy 


వుట, 
పొం[డు-డు దూతను (శ్రీకృష్ణుని వద్దకుబనుచుట +, 169 
పౌం[డాండు హరిని డాశుట,,,. పష ఫైట | 
పొం[డుని మరణమును గాంచి కాశి రాజు (శ్రీకృష్ణుని పై. 
“విసి మడియుట a స్ట 0. 
కాళి రాజకుమూరుండు రుదుని పరమును బొంది కృతి ని 
బుట్టించుట ప నన sia t(D 
అగ్ని లోనుండి పుట్టిన కృతి bis వెడలుట ,,,, 178 
(శ్రీకృష్ణుడు సుదర్శనమును గృత్తిపె పనుచుట we 174 
ద్వివిదుండను వానరుడు తన చెలికాండగు నరకుని జంపి 
నందులకు బగయూని చెలెేేయట న. we 176 
బలరామ ద్వివిదుల ద్వంద్వయుద్ధము సప సము! 


సాంబుడు దుర్యోధసుని కుమార లశణ నపహరించుట ,,,, 179 
కురువీరులందటు గూడీ సాంబుని విరథునిగాం చేసి పట్టు 


కొనుట ,.. = గ 1 180 
బలరాముడు యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా 

హాస్పినావురికి వెడలుట ,,. 819 ఎం 181 
పేళన జేయు సుయోధనునివై నాగహముచే సీర 

హసి,నాఫురిని నాగలి కొమ్ముచే లేవనెత్తుట 11. 182 
కురుపతి బలరాముని (బార్జించుట a లు 184 
నారదుడు |క్రీకృమ్ణుని లీలలను జూడ నే కెంచుట ల 186 
(శ్రీకృష్ణ లీలలు sel wot 4 188 
సాయం కాల వర్ణ నము శక 606 4 191 


(శ్రీక ముండు సర (పాత కాల కృత్యములం దీద్చకొనుట 199 
రాజులచే. బంపంబడిన దూత (శ్రీకృష్ణుని యొుదుట 
మొర వెట్టుట ఉక 84 trey MET 195 


యవన? 


నారదుని యాగమనము  .,., 2184 
నారదుని మాటలను విని (శ్రీకృష్ణుం డుద్ధ వాచార్యుని 
యభి[పాయము నడుగుట Sati 
(శీకృన్లుని ఇంద్రప్రస్థ ప్రయాణము me 
ధర్శజాదులు శ్రీకృష్ణుని సమ్మానించుట ...; 
ధర్శరాజు రాజనూయయాగ విషయమై ్రీక్సన్ణుని 
యెదుట (పస్తావించుట. ,.,, 
(గేకృష్ణుడు 'రాజసూయయాగమును Bn en 
నదిగా ధర్శవు(త్రుని (పోత్సృహించుట ..., 
సొండవులు దిగ్విజయ యా(తైకై వెడలుట ,.., 
(శీకృన్ణుండు జరానంధుని మాయిం చెదనని చెప్పుట 
(శ్రేళృష్ణుడు భీమా ర్టునులతో Se వేషముల్లను 
ధరించి గరివజము (వ వేశించుట 
(శ్రీళృష్ణుడు జరానంధుని యుద్ద కు 'వేండుట 
భీమజరానంధుల మల్ల యుద్ధము వ్య, 
జరాసంధవథ rs ప్‌ 
శ్రీకృన్లుడు జరానంధుని కుమారుడు సహాబేవుని 
'రాజ్యమున-దూనిచి, కారాగ వావానులగు రాజులను 
విడిచిపుచ్చుట wee 16 
(శ్రీకృష్ణుడు భీమార్జునులతో నింద(ప్రస్థ వురికి మజలి 
వచ్చుట కన 636 న. 
(శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ధర్మరాజు రాజసూయ 
మునకు గడంగుట 
యుధిప్టీ రుడు (శ్రీకృమ్ణున కగవూజ నొసంగుట 
శిశుపాలుడు (శ్రీకృష్ణుని నిందించుట గ 
శిశుపాలనధ ,.., 


$41814 ౪890 


పుట, 
ee 195 


488 197 
4, 198 
wi 199 


5469 200౧ 


8491 201 
1 202 
6668 202 


«a 208 
« 208 
ఎం 205 
.« 206 


wie 207 
sett 290 
we 210 
£106 211 


ల, 2198 
44681 218 


శ్రీరస్త 


దిషపదభా గవతము. 
(దశవున్క_ందము) 


జాల ప లా 


నుధు్‌ కెౌండను, 


అలా కకం ---- 


నో అక ౩ 7రుండు (న్రీకృమ్లుని స్తుతియించుట కా 


లన్నగంబులు, గువహ్యామ (పజూపతియు 
నగు, విశ్వరూ పాతు ! అధ్యాత్మరహిత ! 
నిగమారిగోచర ! నినుంగొల్తుంగ్భప్షు ! 
విద్యా (ధరస్తుత్య) విశ్వలో కేశ! 
(పద్యున్ను | య ౮రుద్ధ | బలవానుచేవ! 
నంకర్ష ణాభీమ నర్వనర్యాత | 
పంకజోదర ! నుభ(పద ! హృపీశీశ ! 
'జలధిలోపల నున్న జలచరములును 
2(చలలో) నవని నర్వబీవులు నినుండు 
నరసిజూన న రుుదపణ్యుఖభోగి 

వరులును, సీలీల వని ౦ప లేరు, 
వనొక్క_మనుజుండ ఫీనమానుసుడ 


' జఅధితేో పల ఆజఅచరము ళు ye = నిలో సర్వజీవులంనుడ, 


ద్విపద భాగవతము. 


“+, మూర్తి. బొగడంగ *గలనె ? *” 
(అనియిట్లు) కొనియాడు న(కూరుంజూచి, . 
తనరారళేరి యంత ర్థానమయ్యు, 
ఆతతసుస్నాతుండైన య(కూర 
(నీతరిముర)వారి యీథీ.౦చిపలి శె, 


స ణః స * 3 
ఫో % వ జః జ 
౫ స సో వ x 
జః ల & భి * 
% 2 న % % 
% స స స్త న 
క శ % జ ౫ 
a 3 % x న్‌ 


=: (శ్రీవారి అకా)రుని కంసునికడకుం బంవుట := 


“ కావ్రన నీవు నక్కంసుతో. జెప్పు, 
చేశే మేము నీవెంటనే వత్తు 10 
మనవుండు న(కూరు. డరదంబు నెక్కి. 
న నచ్చటి వార్శంజే"ప్పె, 
తనయింటికేగినంతట 'రామకృన్లు 
లనుపమంబగు వేడ్క ననులయగసలుందారు, 


=! (శ్రీకృన్ణుండును, బలరాముండును మధురావురిశేతెంచుట :-- 


తొడిపూసి కట్టి సంతోషంబుతోడ, 
ఇ ఉప 6 * ఇ 9 94 + = బెంచిక నిరంత (_మోల న 


మధుర కాండము, 


పసిడీగోవురములు బసిడికోటలును 

బసిడి మాడవులను బసిడిమేడలును 
హేమకుంభంబుల సనెంతయునొవ్పీ 

సీమ (మయము) సౌంపెనలారి యుండ. 
గని చానిమహిమకుం గ డుసోద్యమంది 
తనరార తత్సర ద్వారంబు సొచ్చి 
రమణీయ (కోభవుర) ముననే తెంచుం 
గమలాయ తాములంగని చాలవేడ్మ_ 

జార కామిను లల్ల భావకోల్లాన 

పారవ క్యంబున, బర తెంచి పేర్చి 


ల | పుర స్రీలు (శ్రీకృష్ణ బల రాములంజూ చి వర్ణించుట ఏ 


సౌభా[గములయందు నదనంబు(లందు, 
(వీభుులయందును వెజవొప్ప నిలిచి 
కరపల్ల వంబులం గర మొప్పంజూపి 
సొరిది వారందటుం జూవ్రులు వజపీ ; 20 

క ఈతందడే యెలనాగ ! ఇనుమంతనా(డు 
పూతన (పాల్‌ (దావ) పొరింగాన్న వాడు, 
సకియరో ! ఈతండే శకటమైవచ్చు 
(పకట దానవు (దుళ్ళి పడందన్నినాండు, 
ముద్ధియ | ఈతంజే మొగిలో లుంద్రోచి 
(మద్దియలు)డిపిన మవాసీయ యనుండు, 
అక్కరో! ఈతలో యభ దై త్యుయీరి 
కొక్కెరర క్కసుం గూల్చినవాండు, 
గోవర్గ నవములగోల గొడుగుగాంబట్టి 


ఈ ఈ ఇ 4 ఈ 


* * ¥ స ¥* సగ ¥ 1 


లాన్‌ (శ్రీవారి అకా)రుని కంనునికడకుం బంవుట :- 


“ కావున నీవు నక్కంసుతోం. జెప్పు, 
"వేవేగ మేము నీవెంటే వత్తు 


నా 


శ శి స ౧0 ¥* ¥ స 


డ్విపద భాగవత ము. 


% 


$$ చట xs శ శ స మా 


వ 


~*~ శ 4&4 


ఇది సై శ స 


+. మూర్తిం బొగడంగ *గలనె 1 * 
(అనియిట్లు) కొనియాడు న(కూరుజూచి, 
తనరారశే గి యంత ర్థానమయ్యు, 
ఆతతసుస్నాతుండైన య(కూరు 

గ 
(నితరిముర)హారి యిీతీంచిపలి3, 


% 


లెద 


శ స ¥ సై పం 


మనవుండు నకూరుం డరదంబు నెక్కి 
ఫటట పుల నచ్చటి వార్త జెపి సె. 


ST న. రామకృమ్లు 
లసుపమంబగు వేడ్క ననుంగులుందారు, 


10 


=! (క్రీకృమ్ణుడును, బలరాముండును మధురావురిశే తెంచుట :-- 


తొడివూసి కట్టి సంతోహంబుతోడ, 
ఏళ ఇ 9 4 4 ఇ = దెంచికనిరంత _వోోల ఫి 


మధుర కౌండము, 


పసిడీనోవ్రరములు. బసిడికోటలును 

బసిడి మాడవులను బసిడిమేడలును 
హీమకుంభంబుల నెంతయునొవ్పి 

చేమ (మయముగ) సౌంపెనలారి యుండ. 
గని వానిమహి మకు గడుసోద్యమంది 
తనరార తత్వర ద్యారంబు సొచ్చి 
రమణీయ (శోభవుర) మునచే తెంచుం 
గమలాయ కాతుల(గని చాల వేడ్క. 

జొర కామిను లెల్ల భావకోల్లాన 

పారన శ్యంబునం బర తెంచి పేర్చి 


—: పుర స్రీలు (శ్రీకృష్ణ బలరాములంజూచి వర్షించట 3. 


సౌధా[గములయందు నదనంబు(లందు) 
(వీధు)ులయందును వెజవొప్ప నిలిచి 
క రపల్ల నంబులం గర మొప్పంజూావీ 
సొరిది వారందటు. జూవ్లులు వజపీ ; 20 
6 ఈతండ్కే మెలనాగ! ఇనుమంతనాండు 
పూతన (పాల్‌ (దావ) పొరింగాన్న వాండు, 
నకియరో ! ఈతండే శకటమైవచ్చు 
(పకట దానవ్రం (దుల్లి పడ దన్ని నాయడు, 
ముద్ధియ ! ఈతంటే మొగిలోలుంద్రోచి 
(మద్దియలు)డిపిన మహాసీయ యశుండు, 
అక్క_రో! ఈతయే యఘు దైత్యుంజీరి 
కొశ్కారరక్క.సుం గాల్చినవాండు, 
గోవర్గనముల్లోల గొడుగుగాంబట్టి 


4 పద భౌగవతేము , 


(గోవులం బే)ర్చిన గోవిందు. తంజె. 
కొమ్ము ఈతయటె వీల్ల్యనోపూది (వేతం 
గాముల? గడువెట్టి(గొలిపినవా(డు, 
కాళీయపడగలు[గతందొక్కి. వాని 


చ న వుణ్యుండీత డె, 
% జ ణ్‌ x క 
వ వ sk x ణః 


“(పదవిని దం (డి చేంబలమినింగాన్న) 

ెదిరిని కంసుని యేపుమాయించి 

యీతందే రాజ్రాన నిలయెల్ల బతుకు 3 

ఖః % x % నః 

నెలంత యీతండు రోహిణీ జేవికొడుకు 

జలుండను రక్క_సుం బరిమార్చినతండు 3” శి0 
x % % స న 

మలసి యిద్ధ జీ విికమంబులంజూడ 

నారామ కృృమ్ణులు నాపట్టణంబు, 

జారి సౌఖ్యముల నుబ్బుచుంబోయి 


క. (శ్రీకృష్ణుండు రజకుని రూప్రుమాపుట :_ 


(రాచ)చీరల డెచ్చు రజకుని శౌరి 
మాచి యల్లన నవ్వుచుంజేరి పలిశె, 
“ మడివాల! మాశెన మణుయయిటములు 
lt లు 





-..శండిచేకొన్న, 


'మధురశకౌం దము న్‌ 


కడు వేగంబెమ్మన్న ” కొనలి (చాడనియె), 
“ అద్దరా! లెస్సవో యగునగు మోకు 

డిడ్దంగ వచ్చు నే తివిరి మోగుణము 

నిను విచారించవు, నినుజూచు కొనను 

చనునె యారాచ (నననము)లడుగ 

నడవ్రలలో మందలాంగి రాజేల? 

ఫొరలుపెబెడు ఫుట్టుఫేగులు మిరు 

పరిఘమ్ములును గోరుపడము గొంగళ్లు 

(కరకంచు)కోకలు కట్టుడు మిరు, 

( ఈ రాచ)కోకలు యిన్నున్న నెట్లు, 

నోరాజె? నొంచితి, నొవ్వకుండనిన ; 

శౌరి కోపించి యాచాకలింబట్టి 

౫ x x x % 40 

వీడికటంబొడిచినం బెల్లుగా నేలం 

బడి తన్నుకొని వాండు (పాణముల్‌ విడిచె; 

వడి వాండుంగూలిన వానితోవచ్చు 

మడి వాళ్లు జెగ్గలి మడుంగు(లువీడి) 

కనుగొని పారినంగన్నిచ్చ వచ్చు 

తనుపారు చీరలు ధరయించి శౌెరి 

బలరామునకును గోపాలనంతతికి 

వలయు నస్ర్రములెచ్చి వారును జాను 


sa (శ్రీకృవ్ణుయు తన్నుపచ:ంచిన పట్టుశాలిననుగ )హించుట కా 


అ్యనుచున్న చలం బ్బ శౌలి యొక్క ఈం 
ఒడ 


మ్యిపద భాగవతమా, 6 


మనుజేంద్రునకు నిచ్చి మన్నన వడయం. 
గొనిపోవుచు (మాల గోవిందుంగాంచి 
(యసుపమ) భక్తితో నడుగుల కెజుంగి 
తనచేతి చీర ముందట బెట్టి నిలిచి ; 

“ యవధరింపుము క్ష | అంభోజనయ న | 
తవిలి ఫుణ్యుండ నైతి ధస్యుండ నైతి 
(నాపడ్దు) జూదుల కందగ రాని 
సీపాదము (లభించె) నిఖలలో శేళ | 
మునిలోకనుతపాద ! ముర వైరికృష్ల ! 
(కొనుము లురా వుట్టంబు నోవింద ! యనినం ర్‌0 
గనికెెరి కరుణ (సక లకాన్యుములును) 
తనలోకమును నిచ్చీ డన్యునింజేసె 


పన (శ్రీకృష్ణుండు సుదాముడను వువ్వలావికుని 
యను[గహించుట ;-ా 


అరుగుజేర సుదాముండను వుష్పలావుం 
డరిగి యొదుర్కొ నె నత్యంతభ క్రి 
బలరామ కమల పాదాబ్దములం 
'జలువార6 బూజించి చెంగల్వదండ 
లిరువురకునునిచ్చి యింవుసాంపార 

. విరు(లమాలి)కలిచ్చి వెన వేయుగతులం 
న్‌ _ర్మింపల్‌ోని హృపీ.కేశుండుకౌరి 
యాదర్త రకుణళీలి యతనిమన్నించి 
వరము వేడుమటన్న వాండు “ మోపాద 
నరసి జంబులుంగాల్పు సద్భ క్తి నాకు 


వనుధురకాండము. 7 
జయ సేయువునుకు నాతనిందన్పునేసి 
నయ మైన త(త్చ్రసూనములర్థి ండాల్చి 
మనమున వార్షించి మరలిపోవంగ. 


mee: (శ్రీకృమ్ణుండు కుబ్బను మంచియాపనునిచ్చి 


ఈ 


యసుగ )హించుట rns 


గని యెంగృ్టుండు రహిగంధవుచిప్ప 

వలచేతయబూని (తివ(కయె నడచు 

జలరుహోయుండు కుబ్ద చపలాశీ(నొరసి) 

(కని)ిచల్ల ననగుచు కలకంఠి ముందు 
(జనియిదు)గంధబాజన మెవరికిని 60 
గాః పో(వుచున్నావు కొమరొప్ప నీవి?) 

(అనవుండు) వహారిజూచి యాకుబ్ద పలికె. 


యనుదాన రాజు నన్నర్థి మన్నించు 
౫ండంబు వాసించి కలపంబుంగూర్షి 
యండంబుగా మేన నలందలాసేర్పు 
నిదె, చేవరకు యోగ్యమిాగంధ, మలంది 
పవి వేలుఖభూములు పాలింవు” మనుచు 
(మొక్కి. గంథవుచిప్ప ముండల నిడిన 
నక్క_జంబుగ తెరి హలియునుందాను 
చందనంబలం.ది యూచపలా వీ, మేని 
చండంబుఆజాచి యాచ తురుండు దాని 
“కాలు కాలున మెట్ట కందువకీలం 
గీలించినంత మైకిటుకును బూని 


ద్విపద భౌగవత మా, 


మెలంతుక (క్రావ్వాండీ మెజుంగకోయ రంగ 
గలికి కన్నులసోయగము ని వ్వెటిల్ల 
మురీపంబు చిఠునవ్వు మోమున 'మెజుయ, 
హరింజేరి నరసోక్రి నల్ల నే పలికె, 

“ నాకాలుందొక్కితి నన్ను మన్నించి 
నాకోర్కిదీర్చుట నెయ్యంబు నీకు 
నాయి:టి శే తెమ్ము నలిరాశ!”” అనుండు, 
ఆ ముంతిగను గొని **యటంబోయి మజులి, 
చనుదెంచెదముగాన చనియెది” మనుచు 
వనిత వీశ్కొ_లిష్ని యావసు దేవసుతుండు 
చని వణికృథమున నకల (బేహాోర్లు) 
అనుపమదివ్య గంభాంబ రాభరణ 
ములు కానుకలు చేసీ మొక్కి. దీవింప ; 
చెలువల మనముల(జి త్రజానలము 


eng. (శ్రీకృన్దుండు కంనుని ముహాధనుప్రును విరచుట ;__ 


మురికొని చూడ ముగశెల కడకు 
నరుదెంచుచో మంకరాంతంబునందుం 
బొలుచు మబోభేనగి భగ మా యనంగ, 
జలననమొందనియట్లి చాభమోయనలోం 
(బకటారిజలకాసిపటు కేక వనం 
గకుటి వారణ కర శాండ చెం యనగ. 
నారూఢ గంధవుప్పూర్చితంబగుచు 
మేరూ శ లాకృతి మెజయు శార్టుకముం 
గన్‌, జాని ఇ'పకోర్కంకలు వారింప 


70 


'పుధుక చం ౮ ద ము 


దనుజూరి యమ్మహాధను వెక్క_ం( దోచి 
వడిగుణధ్వని చీసి వారక తివిసి 
వీడికిలి వదలిన ఫెళ ఫెళ ధ్వనులు 
దిక్కులు (వయ్యంగ దిగిళభంబులగల. 
చుక్కలు డుల్ల ౦ సురలోకనుదర 
ధారుణి వణ(క పా” 'ళంబువగుల 
వారాసి? వీండలివండు "లలల 
విడుగులుు పది వేలుపెట్టి యుక్కె_డను 
పడీయనోయన విల్లు (బల్లన విజి” 
అట మహో ధ్వని విసి యాపారులెల్ల c 
బటుగతి. దొలంగ భూపతి బెట్టుక లంగి 


= కంసుడు (న్రీకృన్లుని చేందన ధనుర్భంగమును విని 
వివారించుట ; 
తన కలంకలసు షష దానవాధివుల. 
గనుంగాని పలికె నుత్క_ట కోనమెనంగ, 
కోపించి ““నసుచేస్రుంగొడుకులు చేడు 
నా పటణము¢ జొచ్చి నావిబువిణటిచి 
ల ణు 
చలనుచేకొని ధనుళ్ళాల నున్నారు, 
బలసి మోారండదడతు బఒశే క్రి మెణుసి 
వార లసిద్ద లి వధియింప్రు డొండె 
కారాగ్భహోన నుక్కురయె పొండి”, 
టు 


నిలు (క్రీ) కృష్ణుండు కంసుని బంజ్రద జీ పెంచిన రక్కాసుల 


న ట్‌ జ _ ఇ . sau భా 
అస వు-చ్చ్యాట యు 1 వలన వాసుల్యూ 


80 


10 


ద్విపద భాగవతము. 


చనుబెంచి వారితో నమరంబు సేయ 

నా రామకృష్ణులు నవ్వీరవరులం 

దోరంబుగల వింటితునుకల నడచి 90 
వెజుసీ కంసునియింటి భ ్ర్రత్యుని బలుని. 

బరిమూర్చి యందలి. బజపీ యాలోన 

గమ్మున నాయుభాగా రంజు వెడలి 

రూముల బురలహీ నెలమి6( జూచుచును 

నొప్పార నందాదులున్న యయ్యెడకుం 

దప్పక్‌ 6 జనిరంత( దపసుండు((గుంక, 


: కంసుడు దుర్నిమి_త్తములను జూచి జెగడుట ;___ 


తనరార కోలో చితమ్ములు. దీర్చి 
యనుపమసుఖలీల నారా[తియందు 
నంతనంతయువిని యాభోజనృపతి 
చింతించి జెగ్గలి చేష్టలు సడలి 
దారుణంబై న వేశన(బొంది కంది 
కూూరుకుంగానక. గొండలంబంది 
యద్దంపఫు నీడలో నాతతంబునను 

నిద్ద ంబుగా+ దనసీడం జూడయగను 
తలలు రెండైయుంట, 4... 
గలవెత నగ్నులు గానంగ బడుట 
ఖరలులా యోష్టా/దికములును గనుట 
యరుదార తలనూ నెలంటుకొంచుంట 
బిసములుందినుచుంట [వీతిడాననవు 
కుసుముధామంబుల. గొనధకించుటయు 100 


మధుర కోండము, 


ధూళిలో రొంపిలో. (దొొకీగా నయ పుడు 
కాలుమోవక పాదఖండ మె యుంట. 
చెవులు మాసినయిడ సింధుఘోపంబుం 
(బవ్‌మలంబుగ వినంబడకుండుట యును 
నివియాదిగా. జెక్కు_లీతీంచి తనకు 
యవసానకాల మానని యాత్మ నెజీంగి 
ఫురవుర. బొక్కు.చుంబొగిలి లోగంది 
మరణభయంబున మదిందప్పెనంత; 
నెట్టశేలకు వెం నినుండు పూ ర్యా(ది 
దట్టుండై వొడ తెంచెం దమ్ములింపలర , 


=! కంసుండు కొలువుకూ టమందు (శ్రీకృస్తబలరాముల రాకను 
ఎదుజుఛూచుట ఎలా 


అంతం గంసుండు వూ ర్వాహ్నా క (క్రియలు 
నంతనంబున. దీర్చి నక లభూపతులు. 
గాలిచియుండ బెద్దకొలువుండి వేడ్క. 
బలరానుకృష్ణుల బవరంబుం జూడం 
దలంచి పెంపెనలారు తమకంబులందు 
వలయువారును దాను వసియించెనంత; 
మెటియును బహుపిధవుంచియలందు 
వరులు నద్విజ రాజ వై శ్యళూ(దులను 
(పస్‌ మలంబుగనుండి, రంగమధ్యమున 
వివిధపుప్పసుగంధవిధులు వాసించి 110 
పరగన వ్వేళ గోపాలురుందాను 

నఠరుబెంచి నందుండు నాభోజపతికిం 


19 


టీ 


ద్విపద భాగ వతము, 


బొడ (జూపి తమ తెచ్చు భూరివ స్తుఫులు 
కోడశోతో నిచ్చినం గరము మన్నించి 
తనచేరువనె యొక్క. తమకంబుమో(ద 
నునిచివారునుదాను నొగిజూచుచుం డె, 
క రియూధ మే తెంచుగతిమల్ల వర్ష 
మరుబదెంచ వందిబ్బందారవం బెనలో6 


—:! కొలువు నకు ముష్టికచాణూరులే తెంచుట :___ 


జనుజెంచి ము ప్‌ కళచా౯ూార ముమ్యి 


= అెనయ రంగస్థలం బెల్ల (దారగుచ 


భుజమప్పళింవుచుం జోరి విజృంభించి 
గజభజింపుచునుండగా నంతలోన; 


క్‌ (శ్రీకృమ్ణుని పై నూపటీకు మదగదమును బురికొల్పుట సల 


విక సితఫుష్క_ర విభ వంబుంజెంపె 
యకుటిల దీర్ధృశ్ళాం గారూథి నొప్పి 
మానుగావం ణొఢ్యమహీమ( జెన్నొంది 


జాన నిర్జర లీలండను పార, బేర్చి 


పొడవ తక్కు.వగాని భూథ కేం[డంబు 

వడువునం జెలుబారు వరశ క్ర చేత 

నష్టదిగ్దబముల నాపంగనో పు 

వష్టతు దావ గమ పేర్చుక "ణీ 1ఫ౮ 
కవల: ఏలంబు కోర Wan 


జ ఖం లేం bs వ్‌ ఎగ వు లోటు కై వ్‌ “చుం 


వుధుర కౌండము, 


సెదరురూచుచునుండె నెంతయు వేడ్క, 
యదుకులో త్త సులు హలియును వారియు 
రమణీయజలజాకరమున( (గ?ంప 
గమనో(గగతివచ్చు గజయ గమంనగ6 
గరియూధముల మాద కలుపించివచ్చు 
హారికిశోరద్యయమన. బెంపు మిగిలి 
పారులుందముం జూచి బహుభ. గింభాొగడ 
నారూఢరంగము నటు డాసిశెరి 
యరుడారం చెనుప్రున కడ్ణంబు వేర్చు 
కరిజూచి మావంతుగనియు నిళ్టనియె, 
“ ఈకరిం దొలగించి యిటంగదోవం జూపు 
మాకంసుకడరకు మూకరుగంగగావలయు. 
బజోవసీకుండిన. బొరిఫుత్తు” ననిన; 
మావంతుడంగనర్భరువంబుతోడం 
౫ -పతి పారిమో.ందం గదియింప నదియు. 
దిడిగి మహోోేదండ తీ(వతుండంబుం 
(బ్ర-రింపుచును గృషన్షుంటుశ క్రి నొ"డీయ 
ననమనత్వుండు కృష్ణుండట. దప్పంగుంకి 


న (శ్రీకృష్ణుడు మదగజముసు నంవారించుట . 


చరణవో ధ్యములకు. జనిశూాహు ల ల్చి 
యరుముష్టి బొడిచిన యురమూర దాడి 
హుంకారరవమున నోడించి మొరగ 
నంకుశంబున సూది హా_స్తిపుంజార్వం 
బురికొొని కరటి యాపఫుండ రీ కాడు. 


18 


180 


14 


ద్విపద భగ వతము, 


గరకాండమె త్తి యొక్కట మేనుంజుట్టి 
తివిచినం దనయేనుం దివియక శౌరి 
యవిరల భోగిగ గావృంతబగుచు 

దిరిగెడి నుందరా[దియుంబోలెం దిరిగి 
కర మొప్ప క్ర క్రింబుహ్క_ర మొప్పంబట్ట 
వెనకకుం [దోచిన వివశమై యొరగి 
భునర్మాదమున లేచి కఠినథంతముల 
పారిమేను బొడవంగ నతడు మెందప్పె, 
కరము(గమగు ముష్టి ఖూతేలం జ ప 
మావంతుండలిగి తోమరములు మూట 
నావిశ్వవిభు మై వ నతండు కోపించి 
కడంగి వా స్తిపకుని కడ కాలుంబట్టి 
ఫుడమివైంబడ నీడ్చి వారిరదొక్కిచంపె, 
మావంతుండీల్లిన మ_క్తేభమడరి 
గోవిందు.పై నాశ గొనక (బెల్లురక 6 140 
బదతాడనంబులం బరువ,ఘా తము). 
(బీదులంబులును బోని పిడికిళ్ళం బొడువ 
ముక్కునవాతను ముగికర్ణ ములను 
నక్క_జంబుగ నెత్తురందందనొలుక 
వపీందాంకి కూలిన పర్వతంబనంగం 
బవనుచేంజడు మనోవృతమో యనంగ 
గజము నిక్చేష్టమె గజ ఛభములుడిగి 
గజగజ వడంకీ యక్కజముగాం్యదెల్లె, 
కడువడి మెడ. [దొక్కి. (గజదంతములను) 
'జెదికంవు లావునం జెటీకి మురారి 
దాననకుంభ నిర్గ శనంబు సేసి 


చేను (వేయ వేంగి మిడమిడ మిడికి 
గ రికనిర రకలితా!ది వోలె 

రు త 

భూారిర _క్షంబులం బొలి చెనగ్గజము, 


జక (శ్రీకృమ్షుండు కొలుుకూటమును (బవేకించుట (pees 


కరిమదర _క్రపంపకములచే మేన. 

దొర డు భర్శబిందువులును నరయ 
వారిమేను చి[తవనాంబుడ మనలో, 
నరుజార. జూపు నందందడంజూడ ; 
గజతంతములుంచాను కావుపాలుండు 
భుజశిఖరంబుల. బొలుపొందం దాల్చి 180 
చదారుణతరదండ ధరయుగ్భృమనంగ 
గారత నుల్ల రంగము నాచ్చినిలువం 
గోరివుల్లులకెల్ల కులిశ వై, (ప్రజకు 
భారుణి నాథుండై, తల్లిదం[(డులకుం 
బసిచాలుడై యొప్పు, పంక జాతులకు 
ననమాస్తు9డై, వల్ల వావలిశెల్ల 
బరమాసప్రుడై, యతి (ప్రతతికి చెల్ల 
బరతత్యమూ ర్తిమె, బంధునంత వికి 
దైవమై, రోహిణీతనయుండుందాను 
నావిమ్షుండరు దెం-చె నండటుంజూడ , 
అతులితగంధవుప్పామోదితులును 
నతత సౌఖ్వ్వాఢ్యులం జారుభావణుల 
(శ్రితకీ రియుతుల, నా|శ్రితకల్పతరుల 
(బతిభటవనదావపావక నముల 


16 


ఘనదీ గ బ'హుల, కఠినవికముల 
యం 

వనజాతనే[తుల, వసు చేవసుతుల, 
నారామకృష్ణుల, నతులవి[క్రమ'ల, 
నారూఢః నవయావనాంగలంజూచఛి 160 
భోరున జనులెల్ల 6 బొగడలలోంసు 
జారవ మాలించి యట(జూచునంత ; 

వలయ వీ గూల తన్నరి 
కు విలంబు. స్చై తన్నర్థి 
కువలయ౦బంతయు. గొనియా డవచ్చు 
వారికాముపొలుర నందందంగాంచి 
తిరుగుడువడి గుండె దిగులొంది అల 


అ? రంసుడు చాణూర ముస్ట్రకులను (శ్రీకృన్లునిపై 6 
బోరంబంపుట తిష 


డింది ఛాణూరముస్థ్రీ కులర పించి 
వందడి. బెదవులు దడప్రుచుంబలిక్‌, 

“ మనమం౬ పము సొచ్చి మనవిల్లు విజేచి 
మన పట్ట పేసుంగ మడియిం౭చి వీరు 
మనమింద వచ్చిరి మహితవి[కములు, 
తన రార మల్ల యుద్దము నేర్చు మెటుసి 
పోర మిోరరువురు. బొలియించి వేగ 
నారాజ్యమును నన్ను నాబంధుజనుల 
రథీంచి నాదుసా_మ- జ్య వెంతయును 
నతుయంబుగ చేలుమి'ని పల్క్కుటయ.ను ; 
తివిరి యుక్కు_న దాత తీర్చినయట్ల 
(పవిమలంబగు మహా[పతిమలోయనల 


వముధుర కొందడము, 


నవయలంబులుగల య (దులో యనంగ 
'పవి వేయ నాషపెడు బలుదిట్టలనంగ 
మూక చాణూరముఖ్యులు నృపతి 
యిష్టంబులని రంగ మెబ్లందారగుచుం 170 
గినుక మై బల రామకృష్షులం చేర 
జనిమవోధ్వని మల చజచీ యిటనిరి, 
య య 


అః ముస్థ్టిక చాణూ'రులు బలరామకృన్లుల నధిశేపించుట :=_ 


“ వసుజేవసుతులార ! వసుధలో మిమ్ము 
లనమానన త్యాథ్యులం డెల్ల వారు 
'పెక్క.0[డదనుజులవీచంబులణంచి 
యక్క_జంబుగ మెజసినయట్ట సావాసులు ; 
భోజభూవిభుండు బుపోరు సీఖ్నీంచి 
'రాజిల్ల వంకల రప్పించినాండు ; 
వుందభోపల గొల్ల మగనాండ్ర్లం దిరిగి 
నందింవుచును నాడ సానురాగములం.. 
బిల్ల (గోలూందుచుం బెరయుటగాద 
మల్ల యుద్ధములకు మము డగ్గరుట ; 
యేను వాణూరుండ యితండు ముస్ట్రికుండు 
వూని నీవును నేను బోరుదమెలమి 
మున్టీకుతోడ రాముండు మల్ల యుద్ధ 
మిష్టలీలల నొప్పుడిదిసాటి”” యనుండు, 
అల్లన నవ్వుచు నంబుజోడరుండు 


వవి(_వయ్యచాపీన బలుహాగల నంగ 


18 ద్విపద భాగవతము, 
5 (శ్రీక షుండు హేళనగా జాణూరనకు బదులు చెప్పుట :-- 
అలలే 


“ పల్ల వులము కీన్నపాపలు మేము 
తగిన జెట్లును మిరు ధరణీశునొద్ద 
జగతివె 6 బోరుల సడినన్న వారు 180 
pa 
మీతోడ రణవీధి మెజసి సేయంగ 
నాతరంబులవారమగుదు మే మేము! 
చెసి భూపతి వేడ్క_(జెడకుండ గొంత 
సెనగౌది'నుని పల్కి. (ప్రీతి మెపెంచి 


---: శ్రీకృన్ణుడు చాణూరునితో మల్ల యుద్దము జేయుట ;.- 


వడిమల్ల చజుచి భూవలయంబు పగుల 
జెడిదంబుగా నార్చి పిడికిళ్లు వాచి 
వానిమై కదియు ముష్టాముల్ట్‌, గవియి 
జూణూరుండును మల్ల చజచి యిట్లూరసి 
యిరువురు భుజమప్పళించు చవ్వుళ్లు 
శరనిధి కలగా నాశాచ(క్రమగిలె 
నంతకు. దెనంజేరి యవనిపరాగ, 
మింతింతంగొన మేన నిరవారంజుల్లి 
కొనిపదఘాతల కూర్మంబు వగల 
దనరు మహాభ[జడంతుల రీతి. 

జీ8కి నొడిసినం జేయీోాక' తివిసీ 

ఘాత సేయంగ దగ్గజి మేనుదొలంగ్‌ 
పొడిచిన నది వెలివుచ్చిమైవంచి 
యొడిసి తొడలందట్టి యార్చి పెల్లురికి 


లాగంబుం గొచను మేలనందలల్మగుంకి 
బాగు(దప్పకం దల(పహతుల నొంచి 190 
నడుము. బీడింప విళ్ణనుదున మల(గి 
విడిపించుకొని ముష్టి వినర మె పొడిచి 
పట్టుచు వఏిడుచుచుం బరుషఘాతముల 
డట్టించి కూర్చరోద్ధతుల నొప్పించి 
కరవశంబుంగానకాభీరుచోక 
దరకాండములు లోనుగానీక తొలగి 
శినకంబొనరింప శిరమూన్ని పెట్టు 
గాసిల్లి కేలడొక్క_రమున నొ ర్తి 
రంకెలు.వై చు గోరాజుల భంగి 
రుంంకించి వింకంబు నరిగాగంయజెనంగి 
ముంగలు బలసింగములభంగింబొంగి 
నింగి షమోవంగ నార్చి నిడుగుడి పై కుజికి 
మెడయుగాళ్లును బట్టి మిాందికి నెత్తి 
వుడమి మోవంగ[(వేయ భోరున నెగసి 
యడపకరాలోల నిరియ బిగించి 
వడిను[గమగు ముస్లి వతుుంబుంబొడువం 
తడబడ ముసష్టిఘాతల వూములవసి 
దొడిదొడి పన్నెత్తురులు వజ్జుగాంగ 
వారియు వాణూరుండు నటముల్హియుద్ద 
పరుపతందుల్యు లై బవరంబు సేయ ; 200 


= బలరాముడు ముష్టీకునితో మెల్ల యుద్ద ము జేయుట :- 


పీఠితో. దొడరి ముష్టి.కుండు[(గవృ ర్తి. 
జోరెం జూపరకు నభ్యులు వరాచి పొగడ ;. 


20 ద్విపద ఫాగవతమాు, 


హరి రాములకు జయంబయ్యెడుననుచు 
సురలు దీవించీరి, శోకించి పౌరు 


a. (శీకృష్ణబలరాములంాంచి పోళులు శోకించూట 'ా 


“ లక్క_టా! ఈకంసుండతి పాపకర్నం 
డెక్క_డి యాహాలురెక్కడీ ఫర 
లెక్క_డననిం జూడ శకెట్లుగావించె 
నక్క_టా! వారించరైరి యెవ్యరును, 
ఈసుకుమారుల నిటుసేయందనకు 
దోసంబు. దిట్టును దూరును గాబె1 
పరువత రివులతో బవరంబు సేయ 
పోరియేను ఘరుకణాంచితంబగుచు 
*వివతి తాంభోజంబుఏధ మొం బెజూడు 
డీవాసు జేవులకీ బారిగ డవు 
దైవమాయని”(మొక్కి_ తరుణులు వగువ; 
"జీవకియును వసుబేవుండుం (బీతి 
గోవందబలులం. గనుంగాని వంతనొంది 


—! శ్రీకృముడు చాణూరుని జంవుట :-- 


రప్వుడు దనుజారి యామహోజట్టిం 

దప్పకం జూచి యుద్ధత శ క్తి మెఆసి 410 
వీడికిటం బొడిచినం బెంపేది వాడు 

పడియొడ్డ నిల్చి యాపంకజోడకుని 

నతంబు శిరమున వడిదాకోటయును ; 


1ఈ పద్యసాద మెక స్నటీయే శన్సడుచున్నది, 


-ఈథీ.౦చి హరివాని వెనుకకుం (దోచి 
కుడిరెటవలి పెలుకనీలు. (దెప్పి -్‌లం 

రులు 
బడ వై చి తన్ని గొబ్బున మోందికుఆ్‌ికి 
'మెడల్నదొక్కి._ అుంనుము కారులు మోదినట్లు 
తడబడ ముసి ఘాతల మేను నొంప ; 
వెగడొంది. (పృశ్టైమ్ము విజిగి గుండియలు 
పగిలి దాణూరుండు (పాణముల్‌ విడి చె. 


— బలరాముడు ముష్టికుని జంపుట = 


అప్పుడు ముష్టికుండమరులీ శీంపం 

జెప్ప బెట్టులుగాంగ సిరితోడందొడరి 
వులులచంద మున సుబ్బుచుం బొంగివాంగి 
బలులులాయంబులపగిడి దాంటుచును 
పాయుచు జాయుచు చావాోర్హశముల 
(చేయుచు నొగింబెక్కు. విఢములం బోర ; 
(దిప్టించి చవరాకుత' దిగులెంద నిలిచి 
ముస్ట్రికుండడరి రాముని బెట్టాం బోడువన 
ఫాలంబు వగలి తప్ఫక నెత్తురొలుక 

నేలపై ంబడిలేచి సీలాంబరుండు 820 
విడుగు (వేసిన ఇళంగింిడికిటంబొడువ. 
బడితన్నుకొని జెట్టి పాణముల్‌ విడిచె; 
గతుంయలై న ముస్ట్రకులోని వానితమ్ము. 
డతిబలాథ్య్యుండు కూూటుండను బాండు నీది. 
జోకుంబోకని దాయి ఐొరిముస్ట్రయాడువ 
యాకూటు. బెక టార్చి యార్చె మిన్న్మదువ. 
గోనల(ప్రభ్బతులాక్కొ.ట యేడుగురను 


22 


ద్విపద భాగవతము, 


వాసుదేవుడు వారివధియించె నంత 
గనుంగొని మ న్లినగ్గమువారు హారుటయును 
యనిమిసావలి. జూచి య చ్చెరువందె, 


క కంసుడు ముఫ్థి క చాణూరులు మడియుట(యజబూ చితన 


సనాపతులతోో ౧ బలుకుట 


భోజభూపతి వారు పొలియుటయజూచి 
రాజనంబెడలి బోరన న(శులొలుక 
వడీవాద్యముల (మోంత వారించితనదు 
పడ వాళ్ళ.ిలిచి నిర్భయనృ _త్తింబలి కె, 


(ఈ పాపకర్ముల నిరువుర నీళ్ల 


(దాపించి, వసుబేవుందునుమూడి, నంద 

గోఫునియిల్లు ముట్టుకొని చెజంెెట్టి 
గోపాలకులంబట్టికొని, యు[గ చేను 

దండించుోడని భో సధరణీశుణాడు 
డండిమాటలక ల్ల దడదానవాంతకుండు 280 


-: (శ్రీకృష్ణుడు కోపించి కంసుని పై లంఘించి యీక్సి చంపుట :- 


గిరిశృంగమునకు లంఘంచు సింవాంబు 
కరణి దన దనుక లిమి.ది కగయ, 
కనిభోజపలి శిలఖడ్డమంకించి 

కొని యాజిశదుజంగ, గొరనవ్వు వెలయ 
నురగంబు పవీ.౦[దుడొడియు చందమున 
కరవాలులోలును.గ్రతశ -క్తియిట్టి 

కొస వెంట్రుకలు వట్టి గొరగొరనీడ్చి 
వసుమతిలబడందోచి వడి మాూదికుజికి . 


మధుర కౌండము, 28 


పిడికిళ్ళనొప్పింపం భిరికిపాణములు 
యొుడ లికి బెడ భాయ నొప్పార కంసు 
ఫఘనకళేబరము రంగము వాయనీడ్చీ 
యనుపమధ్వనింజేర్చి యార్చి మురారి 
యతనితమ్ములు సునాభ(క్రోధనాధు 
లతినత్వు లెనమం[(డమలపాణి చంపి; 
నప్పుడు పొరులయార్పులు నింగి 
నుప్పొంగి బహుపాశకో కులం జెలంగ, 


-: కంసుని మరణము౧గని జేవతలు వార్షించుట :- 


భవకమలానన్మ పషముఖ చేనతలు 
(పవిములంబుగ (బిణుతలించి రెలమి 
దివిబీంటకొని(మోసె చేవధుందుభులు 
దివిజకామినులు న ర్హించిరింపార ; 840 
పొరింబొరి మందార ఫుష్పవర్ష ములు 
సురకోటి ీనకీసుతుమింజంగురిసి 
రంతట, కంసుండు వాతుడౌట యెజింగి 
యంత ఫ్రురాంగనలడలుదీపింప 
నడుగులు తడబడ నౌలత్మృలు కలలో 
సుడివడి లోగుంది నృక్కిి బల్వడిని, 
నురములశిరముల నొరి_వూదుకొనుచు 
పరిపరివిధముల పలవించి మిగుల 
నార్తనాదంబుల నండండంబొగిలి 


న. కంసుని స్రీలు తమపతి మరణమునకు విలపించుట ; = 


భర్తపై (వాలుచు బవుభంగి నొగిలి 
వో! యని యేడ్చుచు హా నాథ! యనుచు 


24 


ద్విపద భాగవతము, 


పోయిశే! మము పాసి భోజవంశాథ్య! 
కటకటా! కోకానగగాలంగ మము 
నిటంజూడవించుక యీలల్లా కొనవు? 
ఇనుండు నీమోందట యెండరానోడు; 
ననిలుండు నీమింద నటవీవ వెజుచు; 
ననలుండు తీ వార్పు లడరింపనోడు; 
ననిమిపూదులు మోకు నడకుదు రెవుడు; 
నీయాజ్ఞ నీలావు సీరాజనంబు 

నీయొప్పు నీనేర్చు సీమంచితనము 280 
(వేయవారలచేత వేల్సిడినడంగి 
మాయమైపోయి తే మనుజ బే వేం శ 1” 
అని బహుభంగుల నార్పు_-లెపాగుల 
వనితలసూరార్చి వాసుచేవుండు 


-: శ్రీకృన్లుడు కారాగృహమునుండి ేవకీ వసు జేవ్చలను విడిపీంచుట :- 


కారాగృవాంబున, గ డునొచ్చియున్న 
వీరుని వసుచేవు, వెలంది బేనకిని, 
గనివారికాలి నంకిలియలూడ్సించి 
వినయంబుతో (మొక్క_ వెజంగందివావ 
గోవింశహలులం గన్లొని తమపాలి 
దై_వంబులని, యాత్ర క దలణిరిగాని 

తనయ భావంబుగాడలంచకయున్న 
తనమాయ హారి మోపాతవముము.ంగారించ 
చన్నుల చాలును నమ్మ దా(శువ్రులు 
కన్నుల దొరల న కాగాంతాలలాను 


మధుర కొందముం 25 


సుతులంగాంగిటం జేర్చి శోకంబుందక్కి. 
యతులితంబగు(పేమ నందందంజూడ 

వసు చేవ్చండును బు[తవరుల సనిక్సించి 
యనమానమ/పపేమ నక్కునంజేర్చ్చి 
వుణ్యాత్స! మిోయిట్టి వు(తులంగాంచి 
వుణ్యకీ_రులంగంటి వుణ్యుండ నైతి; 260 
నింతగాలము నిమ్ము నిశ్సింప లేక 
సంతాపమందుచు శ (తులచేతం 

బడని ాధలంబడీ పసువ్రుచుండితిమి ; 
కడవట! నినుజూడగంటిమి నేడు; 
జన్హుజన్మాంతర నంచిత"ఘములు 

చిన్నయ ! నిను దలంచిన మూత మేంగు, 
వుహాసీయ! నీవు కుమూారుండవైతి 
వివాపరంబుల మాకు నేమిట(గాణత ? 
అనియున్న గురుల న త్యాదరలీలం 
గనుంగొని శౌరి యుత్క్టటళావ్సుండగుచు 


--: (భీకృమ్లుడు తల్లిడం్యడ్రులం జూచి చింతించుట :-- 


ఓ మౌానిమి.త్తముల దురునుజులచేత. 
'బూని బహాుచ్షేశములు మిోాకుయం౫గ లిగా; 
జనియించినఫుడే యిచ్చటనున్న వెజుచి 
యనమభు ! నందుని యింటికనిచిన, వారు 
బాల్యంబు మొదలుగా భ క్తి (బోమీంపం 
గాల్యవ రృనలమెలంగి కాంచితెంగాని 
యప్పటప్పటికి మమ్మరసి మోరర్థిం 
జెప్పిన పవసేయ సిద్ధించదయ్యా : 


26 


ధ్విపద భగ వతము, 


తనయుడు జయించి తల్లీ డం డులకు 
ననుపమంబగుభ కి నరయకుండినను 270 
దనయ ండజె? ఆత(డు తల్లి యవ్వనము. 
నొనకొని తెగంజూచు గొడ్డలిగాక 1 


-:(శ్రీకృన్ణుండు ఉల సేనుని రాజ్యభారమును వహింపంజెప్పుట :- 


క్‌ 


అనిభ క్తి సూరార్చి యయ్యు(గ సేనుం 
గనుంగొని కౌంగిటగదియించి, నౌెరి 
సీరాజ్యమంతయు నిర్ణ యవృ త్రి. 
(గూరుడై తానెకై కొని యంతంయబోక 
యాక ల( బెట్టే మిమ్మృలంచిన తూలే (డం 
కాకున్న పనియట్ల గాక పోరాదు 
హీశనమాననులై న యాదురా తులకు 
గానంజింతింపక. గంసాదిసుతుల 

కన్ని సంస్కా_రాదులర్థిం జేయింపు . 
(పాజ్ఞాలవ్మ్‌ఫ్రలం జనిచి వేవేగ 

'రాజ్య భారము దాల్చిరమణ మాశెల్ల 
పూజ్యుండ వై లీల భూమి పాలింపు”, 
మనుటయు హారి(జూాచి యయ్యు (గ నేను. 
డనఘ! నన్నిమ్మాటలాడంగ దగునె 1 
హీనుండనతివృద్ధ సీరాజ్యభరము 
పూననాకర్షం బె! వుండరీకాతు ! 

వసు దేవుంబట్టంబు వలనొప్పంట్టి 


_యసమానగతిని రాజ్యము నీవెతీర్పు; 880 


కన్నులు చల్లగా౫లశక్లాలమె ల్ల 


#6 


66 


మధురకెండము , 27 


నిన్ను జూచుచు (బీతి నగడద కృష్ట 
అనుచుయల్కన శౌరి యారాజుజూచి 
వినయంబు నీతియు వెలయ నిట్లనియె. 
యాదవ్రలకు 'రాజ్యమర్హ కృత్యములు 
గాదు యయాతి వాక్య్వము.[ద్రోయ రాదు; 
కావున సా(మాజ్య కమనీయలక్మీ 
సీవెపాలించిమన్నించు, బాందవుల 
రప్పించి వారికి 'రాజ్యంబులిచ్చి 

తప్పక చతల దయ నేలుకొనుము, 
నిఖలభూపతులును నింపుసేయంగ 
సుఖలీలనుండు; కంసుని వంతవూను, 
మనిపల్కి. యాతని నననసీభరంబుం 
నొనకొనుముని నీయకొలిపి మురారి 


ధా శీకృమ్షుండు నందుని కడకు వచ్చుట కా 


బలుండుందానును నందుపాలికే తెంచి 
కలిసి యాతనిం జిక్క_ కౌంగిటం జేర్చి 
భోజూధిపతియింట. బొలుచు వస్తువులు 
రాజ్య యోాగ్యములై న రవణంబులిచ్చి 
యతని మన్నించి నెయ్యము తియ్యదనము 
నతిగారనంబున నమరనిట్లసియె, 200 
ప్‌వ్రు సీనతియును నెమ్మింబోమించి 
(పోవ బతికిన (వోఢల మేము 

తల్లి యుందం[డియు ధనములియ్యముసు 
నెల్ల బంధువులును నిటమాకోనీవ ; 
మంజలోపలికి నెమ్మది నేంగి మార 


28 


ద్విపదఫ్‌ గవళము, 


లందజిసేమంబులడిగితిమను.ండు ; 
యేనాజుదినముల యీలోనె నచటి 

శ్రీ జీంసదెంచెద సీవంతమాను”, 
మనివారి నూరార్చి యనుప నందుండు. 
జనియె గో పాలకనమితియుండాను, 
అంతట నిశ్శంక నార్మాత్రి సౌఖ్య 
నంతోషలీలలు నలిపిరింపొంద, 
మరునాడు కరి కుమారులయజూచి 


=: (శ్రీకృన్లుడా తనగురువగు గర్జ్యునివద్ద విద్యల నభ్యసించుట :- 


తెరగొప్ప సద్దురుద్విజుల రప్పించి 
కాలోపనయనన౧స్కా_ రాదివిధులు. 

గాలోచిత [కియగ తులు. జెప్పింప 

యదుకులాగ తగురుండ గు గర్గ్యువలన 

జదువొప్ప వేదశా శ్ర్రములభ్యసించి 

యెటుక సాధింపుడంచను వి(వ్రనింట 
యజవదినాల్దువిద్యలు నభ వసించి 8(0 


=! (శ్రీకృమ్లండు గర్ఫ్యుని గురుదవీ,ణం గోరుశునుట :.-_ 


గురువులంబూజించి కొలిచి మన్నించి 

“ ఉరులార! యేసీకు గురుడవీణార్థ 
మిర వార మదినున్నయీవ్పి తరముల 
దరమిడికొనివత్తు దయ వేండు” మనిన 
నతడు భార్యయుందాను నటపివారింశఢు 
హీత బలాఢ్యునిం గృమ నెజేయగి యిట్లనియి, 


 మధురకౌండము. 29 


సహన (పభ"నతీర్ధమందు మునిగి చనిపోయిన కుమారుని 
తెచ్చి పెట్టుమని (శీకృష్ణ పని గర్ల్య్యుండు కోరుట === 


66 తనర (వచానతీరములోనందొల్లి 
మునిగిపోయినవు(త్రు మొగిందెచ్చియిమ్ము 
: డిదిదువ్క_ర వు కార్యమిటు నేయులి డనిన 
యగుంగాకయని(వీతి హలియునుదాను 
నగణి తాయుథ పూర్ణ మగురథం బెక్కి 


 (శ్రీకృన్లుని సముద్రుడు పూజించి వచ్చినపని. దెలియ 
జెప్తుమనుట ప 
చనుజేర; నెదురేశ జలరాశి (మొక్కి. 
యనుపమదివ్యర త్నాళీయీజించి 
( తామరసాతు! మూవ! లగ కవంద్య! 
ఏమి విచ్చేసితిరెతింగింపుిమనుడు; 
“ తొడరి మూగురువువు[తుని [మింగినాండ 
.వుడుకకంచెచ్చి మాకొవ్పించు” మనిన; 
ఈఈ నాశేమిపని యిది! ,నాలోననుండి 
భీకరా కారుండు పృథుకంవురూవుం . 810 
డగురాతుసు(డుమింగి” ననిచెప్ప శౌరి 
యగణితశ కిని యంబోధినుటికి 
వేడచోరునిందొల్లి విదళీించుభంగి 
నాదుష్టదనుజుని యడగించి వాని 
కడువు “నున్న శంఖము ఫుచ్చుకొనుచు 
తడయక వెడలి రథంబెక్కి కడలి 
₹ళీడ్తిది మాయభిస్టమిది దుష్కురఫు కోర్యమిటుకశేయుండనిని” ఆని చాఠమ్ము 


దీనిని రెండు పాదములు గా విభజింప వీలులేనందున పెవిధమ7 సరిదిద్ది యొక 
పాదముమా(త్రమివ్వ బడినది, 


80 


ద్విపద భాగవతము. 


/ 
en (శ్రీకృష్ణుడు యమలోకమునకు వెళ్ళి గురువ్వుత్రుని 


ఈ 


a 
శ్‌ 


యసువ్రులను డెచు టు ఏ 


కాలుని వురము దగ్గర వచ్చిళ రి 
కాలమేఘధ్యనిగలతి శంఖరవము 
చీసిన, యముండుగాసిల్లి యీ తెంచి 
యా శ "రి బొడగాంచి యర్ధిపూజించి 
యేమి వేంచేసితిరిందిరాదిశ ! 
నామిోద కృపం జేసి నాకెజింగింపు” 
మనవుండు “గురువుత్రు నక్కటా! వల 
కొనివచ్చినాండవు! కోరి నాకొనంపి 
మనవుండు నమవ ర్తి యు-వి[పతనయు. 
గొనివచ్చి వెనలోక గురునకు నిచ్చె, 
వపార జమునింటిశేగిన సుతుని 
కోపించి లావునంగొనివచ్చి కౌరి 
గురులముండజుం బెట్ట గోవిందుంజూచి 
వారువనిర్భర చిత్తుండై పలి కెనతండు 820 
భూరిన త్వాఢ్యులు పుణ్య మాననులు 
కారణప్రరుషులుగారె? ఎవరికి 
జమునిల్లు(జొచ్చి న జత్తువుచెచ్చు 
నమితస ఈక్యాథ్యులీయవనిలోగ లె? 
నాకోర్కి దీర్చితి నావు త్రునిచ్చి 
యాకల్పసుఖలీల యవుగాక మికు, 
అనియర్ధి దీవించి యవ్వి(పవరుండు 
తనర వీడొల్ప నిద్దజు రథం ెక్కి 
యనురపట్టణతుల్య మైపోల్సు మధుర 
కమరలోకార్చితులరు దెంచి కెలమి, 


మధుర కాండము, 


తల్లి దం[డులకును దగును(గసేసు 

వల్ల భునకు (మొక్కి. వారిజోదడరుండు 
మతిసురాచార్వ్యు.డై మాన్యుండై వాల్పు 
నతని నాద వుం నురూకనుః జూచి 


వి (శ్రీకృష్ణుడు ఉద్ధవుని మందకు బుచ్చుటు "ra 


తనరార మన్నించి తగయగాగిలించి 
కొని బుజ్జగించి (మొక్కుచు సీరివలిక, 
“ వ్రపార (వేపచ్ణకేగ్ని యానంత 
గోపయతోదలంగాొమ రార గాంచి 
మక్కువ వారిసేముములెల్ల నడిగి 
(ముక్కి_ తినను, నేము మొగితము జూడ 
వ చ్చెదమను, వేగ వసుచేవు దొంటి 
యిచ్చటిచుట్టాలు యేమును గలసి 
యున్నారమను, మమ్మును[గ సేనుండు 
మన్నించునని చెప్పు, మండలోంగల్లు 
గనొపాలకుల నెల్ల గోరి వేర్వేర 
చేపార నక్కుననిడినంటి ననుము; 
ననుంబాసి నముదన బాణములలో చారి 
ఘనమైన విరహాన్ని (గాయగుచునున్న 
వల్లవసనతుల నెవ్వగ లెల్లందీర్చ 
నట్లుటిలోన నే నే తంతుననుము 
పామ్మన్న”” నయ్యదు పుంగవుండెలమి 
(కమ్మర రథ మెక్కి. కడలి మూపటికిం 
గర మొప్ప రవికన్య కాతీరభూపిం 
బొరి గిన్న శేశునివురి (గోణినీసి 


81 


$2 


క 


య. 


ద్విపద భాగవతము, 


నకలనంపదలకు నదనమైపాలుచు 
నకలంకగతి మందకరి గ నుద్ధవుండు 
తనరాక నెరిగంపం దగ నందుంజెదుతు 


: నందుండు ఉద్ధవుని వూజించి (శ్రీ;కృమ్ణునివృ త్తాంత 


మడుగుట ౩. 


చనుబెంచీ యతనికి సాస్టాంగ మెఆంగి 
కొనిపోయి పెక్కుభంగులం బూజసేసి. 
యనుపమ పీతి మై నప్పుణ్యధనుని 840 
యలవడ మజ్జనయాహార విధుల, 
నలయకం దీర్చించి యకతేనికిట్లని యె. 
చేవకియును వసుదేవుడు సుఖులె! 
కోవిడగామణి కొడుకులుందాను 

సుర చిర్మవీకివై సుఖమున్న వాయె! 
హరిమమ్ముందలంచునే యప్ప టప్పటికి? 
సురలోక వై రిం గంసుని నేలంగాల్చి 
ధర ణిరాజ్యము వాసనితం[డికి నొనంగి 
యన్న యుడమ్ము(డు నతులిత[ పేమ 
నున్నారె సౌఖ్య ఆ, యుద వాచార్న? 
Me షన - 
చెలం మహాదావళిఖిరగాలనీక 
యహివిహాోనలవహ్ని నడగంగనీక 
మవానీయమగువాన మడియంగ నీక 
యపస్పటప్పటికి తట రసి గండములు 
దవ్బించి రటీంచె డానవారాతి, 


కడపట. దనుంజూడం గానక యేముం 

బొడవడం బొక్కకంబోలు రాజాయ, 

నతనివిక్రమలీల లాత్సలయందు 

సతతంబు డలంచి నిశ్చలవృక్తులగుచు 850 
(పేపల్లె వివారించు వెలందులుపతులు 

నాపూర్ణ ధన్యులు యగుదు రే్యఫొద్దు 

మాయింటంభెరిగిన మంబెమేలమున 

యన అమ్ముల నాతుజులనుచు( 

దలంతుము చేవనతాతనువులు గాక 

యిలనిట్టి విశ్రమంబెవరికి గలదు?” 


=! ఉద్ధవుండు (శ్రీకృన్లుని గుజంచి యశో డానందులకుం చెప్పుట ఫా 


శ 


అనిపల్కి. నందుండు నయ్యశోడయును 
మనమున వారించి (మాన్న్చడి మేను 

ON లే 
సగ రపార వో ర్ధాభుకణములు దొరుగం 
బొరిబొరి. జి(తరూవులుభంగి నున్న 
యాదంపతులం జూచి యనియె నుద్ధవుండు. 
చేదాంతవిదుడె న విషమనియందుం ' 

రా ర్‌ం 
బూని మూచితొబములు. బెటినాను 

అవీ 23 2) 


. కాన యందును బుణ్యక ర లు మారు, 


కృష! జనారన! కేశవ! కౌరి! 

x) యి 

విమ! నారాయణ! వేదాంత వేద్య! 

అని తలంచిన వారికఘములు వొలియు 
చెనుపార వారల. బెంచి పోవీంప 
మిోాభాగగనుహివుకు మితి చేరె కలదే! 


84 


ద్విపద భాగవతము, 


శోభనాఢ్యులమిమ్ము. జూడంగలోలి గె; 860 
వారికిని మిామోాంది యరిలి ఘనము 
సొరిది మిమ్మాందటిం జూడంగ వచ్చు 
జననంబు మరణంబు శత్రులు హీతులు 
తనువులింద్రియములు తల్లి దం(డ్రులును 
నతనిశెవ్వరు లేరు యతంజ యందణికి. 
బతి, జగత్పతి, రామపతి, సరర్రసముండు, 
నిర్గుణుండయ్యును నిఖలంబు[చావ 
న్యర్దాదులకు వచ్చు న ర్వాత్ముండతండు; 
అతండు న ర్వాత్ములయం జె కొపుండు 
నతనివ్యతిరి _కృమదిలేదు దల, 
అనియిట్లు బోధించి నవ్వ్య్రిభావరియుం 
జనియ నంతట గోపనతులొప్ప పెరుగు 


-ః ఉద్ధవుడు (వేతలం గన్లానుట :- 


(దచ్చుచు ఘుమఘుమ ధ్వనులతో “య్ఫష్షు 

నచ్చరి(త్రముం బాడు సామగానములు 

భూోపీంప నంతనర్ము_ డుదోయప వినయ 

భావణుడగు నెదు(పవరుండు వెడలి 

యరడంబు వెసనెక్కి. యమునకు నరిగి 

తరమిడి కాలోచిత:బులుం దీర్చి 

చనుదెంచి వల్ల వసతుల సీక్షీంచి 

యనునయేో కుల హారినండణి( బిలిచి 870 
తప్పక కృష్ణుండు: తమతోడ మున్ను 

చెస్పినమాటలు చేర్చుగాయజెప్ప 


మధుర కౌండము, తీసి 


విని నోవరమణులు వెజుంగంది యతని 
గనుంగొని పలికిరుద్ధత బామ్పులగుచు. 


_. విరహోరృఅగు గోపభామినులు ఉద్ధవునిజూచి పలుకుట 1- 


“ హరి నిన్ను (బు _్రేర నరుదెంచి య-త 


¢ 


శ 


వరయశోదకును నవ్వా ర్హ్తలుం జెప్పి 
యూర శే పొ వేల! ఒగిమమ్ము. జూచి 
వేరి సాగమిపీతంబు జప్పదుగాక | 
ఉట నింక నెనరువారెవ్యరు గలరు! 
కటకటా! మ మ్మేల కవులాతుండడుగు! 
అడిగెడివాండై న నరుబేండె యిట్లు 
విడుచు జే మమ్ము సీవిర హోగ్ని నడుమ 
అని పల్కి కృష్ణుని యంగ ంబుసోబగు. 
దనుబారులీలలు, తనువుచిత,మునం 
(గొతైన విరవోగ్న్నీ గురునులు వార 
నత్శలోడరులు సిగ్గరి యాడి పాడి 
యొకయింతి కుసుమగు చోద్ధూతముధువు 
(బకటితంబుగ యగోలి పాడుచునున్న 
మధుపంబు. జూపి న్‌నిది మాటువెట్టి 
మధురగర్యో క్కి నున్నాదియై పలికె, 880 


= గోపికల విరహము ?- 


చంచరీకమ! నీవు చంచలాత్నుండవు 
నంచకుండవు వువ్నవతులం గీలింతు 
నిలిచినకాలున నిలువవే(ప్రాద్దు 


86 


ఈ 


మలినాంగుండవు దాననుహిమ కాసింతు 
వెచ్చోటికై నను చేంగుదుగాని 
మచ్చిక కల్లునా? మరియుల్ల; నీవ్ర 
పత పాతివి సీవ్ర బహుచుంబకుండవు 
పీఖీంప నివి నై-జవిద్యలు సీక్రు |! 
వలయ్య! మధుకర! ఈస్రహ్పర నము 
(గోలెడు వేడుక. గులకాంత మోక 
నెయ్యంబు వదలెడు నినుయాసియంత 
దయ్య చే నొవ్వబే దర్పకుంజేత?”” 

అని పెక్కు భంగుల నన్యాప చేశ 
మున. బల్కు_చున్న యప్పొలంతులం జూచి 
యల్ల న నుద్ధవుండాకృష్ణు మాట 
లెల్లను బల్కుుట యెజ్‌ంగి యిట్లనియె, 


ee ఉద్ధవుడు గోపికల నూరార్చట a 


దానతపోధ్యానధర్శవ_ర్శనల 

కై నను గలుగ దీహరిభ కి పెంచు 

తనయులంబతులను డల్లిదం(దులను 
యనుగులంజుట్టాలనందటి విడిచి 890 
హారియందు ముర్భులు నై తిరిగాన 

నిరవార మా ఫాగ్య మేమని చెప్ప! 

వారి వేడ్క_ మోతోడ ననుమన్న పలుకు 

వెర వేది చెప్పడ వినుడు యిండటును 

స ర్వేం్యద్రియంబులు నమత. బోపించు 

నిర్వికల్పజ్ఞున? ధిమైన నన్ను 


విరహాన్ని చనిపమున వెలుపల మణచి 
పరను యోగధ్యానపరులచండమున 
పరమానుర క్రి హ్యృాల్పద్నరిఖులధదు 
చిరలీల నిలిచి భజింవుటండేసి 
మోతలంవులయందు మెలంగదుంగాని 
మోళతో వియోగ మేమియు లేదు మాకు 
నిచ్చట పనిజూడ చెటింగి మోకడకు 
వచ్చెదననియె నవ్యసుచేవతనయుంి” 
డని చెప్ప, నుద్ధవా చార్వుని. జూచి 
మనసిజోన్నాదులై మగువలిటని ౦. 
యూ య 


—-: గోవికలు (శ్రీకృమ్ణుని రూపును జేష్ప్టలును వర్ణించుట :. 


“నల్లని మేనున్నత మైన యుర ము. 
డెల్ల దమ్ముల మించు తెలిగన్ను గవయు 
నెరిజడ చొ ల్లెము నిటలరేఖయును 
జిరునవ్ర్యమెోామును చేత వేణువును 400 
నాయతచబావహులు నధరంవుశెంవు 
పాయక జగిమించు పసి(డి చేలయును 
'దలంబురిపెనఫు కదంబమంజరియు 
ధళధళ వెలు 7డు డంతదీధితియు. 
గలరూవు మోమున గట్టినట్లుండ 
తలంచకుండిన నుండు తలంచిన నుంశు 
'కలలందు మాతోడం గవయుచు నుండు 

_ నెన్నడు వచ్చునో యిందిరావిభుడు 


'తలబిరిపెనపు, "ఈ వద్యపాద మొక్కు కన్పడుచున్నడి, 


“88 


ద్విపద భగ వతఠము, 


కన్నులాకలి తీర్చంగలుగునో[ అనుచు. 
డరుణులు (ేమనుద్ధవుం జూచి “మమ్ము 
నెరవుగాం. జూడక నిందు రమ నుచు 
నిక్క._డ( గృమ్షు(డు, ఇ్రిందటుం జూడ 
గాక్మ_రరక్క_సుం గూల్చిన చోటు; 
గిరికొని యున్నది శేలిమెంజూడ 

హరిచేత గతజన్ముండఘ దై త్యు డొక్క; 
యావ్సలం గృృపను మన్నుందటి. గాచి 
గోవిందుండె ల్తిన గోవర్థన్యాద్రి; 

నఖులు. దానును శాం చల్చులు గుడిచి 
సుఖలీల నుండిరి నురపొన్న సడ; 410 
సీస కతస్థలి నిందిరావిభు(డు 

శానశేళి. జరించు రమణులు. దాను; 
జల్లని యారూపవాయ మురారి 

పిల్ల (గొలూదు గోవికలాత మెచ్చ; 
నాపొన్న (కిండంబో హారి వేడ్క లెల్ల 
గోపికలలుక (గ్రక్కున (మెక్కి. తీర్చె; 
బలభ[దుండును దాను బసుల మేవుచును 
యలమి చిమ్మనబంతు లిచ్చట నాడు; 
వొలుచు నీగురివింద పొదరిండ్లలోన 
జలజలోచన. (గీడ నలిపి మాధవు(డు 
అమ్మూని పీడ నాకిటణిం గాశిలించి 
తమ్మబసాదించె తామరసాక్షుం' 

డని పెక్కు_భంగుల హరి విచారములు 





"గతజన్మయఘ దై త్యు డొక్క, 


మధుర కౌండము, 89 


అక ఉద్ధవుడు గోపికల మాటలను విని చారి వుణ్యామున క్లై 


తనరార (జెప్ప నుద్ధవ్రుడు చిత్తమున; 

61 ఫ్రీఠతు దన్యాత్తు లు స్ట పావనులు 
పీరికి శౌెరికి వేరు బేచెందు 
వీఠలం గనుంగొంట విమ్హని తంట 
వీరిశై హారివచ్చి (వేషళ్లాం బెంగ 
నిన్ని చండంబుల నిమందవారి 
మన్నించి కృష్ణుండు మమత వాపీంచి 420 
నామిోంద. గృపలోట్ల నన్ను మన్ని ౧చి 
యీమహో కార్యార్థ మిటు వచ్చె శారి 
యిది జన్ముఫలసార మిదిదోపవమూర 
మిడి గదా సౌభాగ్య మిదిగ దా యోగ్య”. 
మని నంతసిల్లుచు, నతివలుందాను 
జనుబెంచి (పేమ మజ్జనభోజనములు 
నలిపి, గోపికలు నిచ్చలు మాననములం 
గలిసి చెప్పక విష్ణుకథ లెల్ల వినుచు; 
నందయళ్‌ డలున్నతి. గారవింప 
మంవవా రెల్ల గతుల ఏిందులీడ టో 
నొకకొన్ని చెలలుండీ యుద్ధవుండంతే న 


—! ఉద్ధవుడు మధురానగరికి మరలుట :=== 


యక లంకగలి వారలనుపంగ. గదలి 
మధురకు జనుదెంచి మాధవుగాంచి, 


40 


మధురోకి_నచ్చటి మాటలు చెప్ప; 
నంథంద నడుగుచు నప్పటప్పటికి 
మండలోంగలుగు సేమము లెల్ల వినుచు 
ననుపషమయోగవి ద్యాలీల శాం 
తనుంబొంజంగోరిన తరుణి నెంతయును 


పప! (శ్రీకృన్లుడు కుబ్బయ భీష్టమును నెర వేర్చుట 


గరిగామియగు గంధగారకి యింటి 

కరుజీర నది కౌరియడుగుల కెజంగి 480 
మజ్జనభోజన మహిత సౌఖ్యముల 

నజ్జగన్నాథున కతిభకి _ంయనుపం 

బువ్వులనజ్ద పై వుండరీ కాతుం 

డ వ్వేళం గృప నంగ జాహవ కేళి 

డాని యభీష్టంబు దయనిచ్చి శౌరి 


(శ్రీకృష్ణుడు అక్రూరుని మందిరమునకు: జనుట :.-- 


మానుగా నకూరుమందిరంబునకుం 
జనుజేర నెదురుగా. జనియు నొండొరుకు 
వినతుండై చనుదెంచి వే తెజంగులను 
గంధమాల్యాంబరఘ నభూపణముల 


పము! అ[కూరుండు (శ్రీకృన్లుని స్తుతియించుట కా 


బంధురార్భనలిచ్చి (ప్రణుతుండై నిలిచి 
క్క మాన్యు(డ నైతిని మత్కు_లం బెల్ల 


మధుర కౌండము. 41 


ఢన్యమై వెలుంగాందె తామరసాతు |! 
కులముద్ద రించితి కుల్పకే లధై ర $ | 

సవ భూతంబుల నెరయంబుట్టంచి 
(పోవనడపంగనోఫవు వురువుండ వీవ 
“నకలంబుం గనుంగొను సావీవి నీవ 
వను బేవ్రునకును దేవకికుద్భవించి 
వసుధభారము మాన్ని వైరుల నడంచి 440 
యశయ ! నీచేత నసురసై న్యంబు 
లతో హిణిశతంబణంగపోగలదు వ 
-దేహవాబంధంబులు. దెలియంగ లేక 
వోూహాంధుండై న నామోహపాశములుం 
'జెగణలోసి నాకోర్కి తెఆబానతిమ్ము 
సగుణసిర్దుణరూప | సత్యనల్లాప (2? 

అని వేడుకొనియెడు నకూరుం జూచి 


Fare (శ్రీకృమ్ణుండు అ్మకూరుని పాండవులసేమము నరయుటనై 
వాసి నాఫరికిం బుతెంచుట :--- 
అలీ రా 


6 అనఘ |! వీతృపివ్యుండ వాళ్ళుబంధుండవు 
నరనవా(క్చౌఢీని సౌమ్యచిత్తుడవు 
పరమాపవ్రు (డవు మాకు బంధులలోన 
సీయట్టి చెలి కాండు నీయట్టి సుకృతి 
సీయట్టి సుజ్ఞాననిధి యందుగలండు 1 
._మాతం[డీయట్లట్ల మమ్ము శిథ్రీంచి 





'పద్యపాధ మొక్క_ శే కన్పడుచున్నది, 


42 


ద్విపద భాగవతము, 


యో తెజుంగని చెప్ప చేశార్య మైన ఫర్‌! 
ననిపల్కి కమలాశకుండ[కూరుం జూచి 
తన రార చాంధవత్వముందోంం బలిశె, 
ఆనకదుందుభియనుజ ! ధరా త్స! 
మేనత్త వ--5కు నర్శిలి తల్లీకంకు 
నిమిటి గడచన్న బడ్డలుందాను 
మనహ్వు లేక యున్శృలికతోంగొంతి 450 
(కూ రాత్ముండగు బావ కుదురునేయున్న 
యారాజ వుష[తులు యనమపాహసులు 
తమ్ముని పాలు. దత్త నయులకిచ్చి 
నెమ్మదినుండగ చేర ణాన్ఫపతి 

వారికి వీరికి వసుధకై (బోర 

సీరనంబున మింద నెట్లుగాగలదొ ! 
కరివురికేంగి యక్క_డ పొండునుతుల 
నరసి యిచ్చటి సేీవుామంతయుం జెప్పి 
“గర్వితుండగు కంసుం గడపి తజ్జనకు 
నుర్వి యేలింవుచున్నా రమనుము 
ధృతరాష్ట్ర) చందంబుం దెలిసి 

మతు లల్ల (దెలిసి (కమ్మర వేగరమ్ము 
పామ్మందఅకుంగ ట్నములు భూవణములు 
నిమ్మంచు ” చెప్పించి యిచ్చి యాలోన 
నుద్ధవుండును దాను నొగియింటి కరిగి 
బద్ధానురాగు(డై పడ్మాతుడుండె, 





ప కల. నన నన అకాల మతాల దానా కాత. ఆ తాల కల అనతరం అలా. ద అలు. శమన ులుతా డయ దాజటునాలానా తనపు. పాయా. పతా వవహాయుతన్తును. బావాయనాల వాము. 


1 దర్పితుండగు క ంసకుదుంచి తజ్జనకు, 


మధురకొందడము, శకి 


ST. అ(కూరుండు హాసి నావురిC [బ వేసించుట పైన 
అరుదార నకూరుండట చేపంగదలి 
యర దంబు వెన నెక్కి. వా సి నాస్రరికి 
నరిగి యాధృతరఠాష్టు నలమొగసాల 
నరదంబు డీగిపోవ నటయిం[దులీల 460 
కొలువిచ్చి యున్న యాకురురాజు. గాంచి 
యలనతంజని యల్ల్హ నడుగులకెజులో 
గద్ది యై నుండి కాయగిటంజేశ్చె స్త 
గ దై య. దనగ దెం గదియం బెట్టించి 
యరర్హ వూజలండన్ప న(కూరుడంత 
హరియిచ్చు కట్న ంబు లా రాజుకిచ్చి 
సీమంబులడిగి త ్పేమంబుం జెప్పి 
(ఏమ కాలోచిత(వియములుం. బలుక 
విడియంగ. బంపించి విదురుని యింట 


ప అ(కూరు(డు కుదురునియింట విడీయుట = 
విడీయు మట్లని చెప్పి ఏడుకొల్పుటయు ; 
నతని మందిరమున కరుగంగ విచురుం 
డతులితగంధఫుప్పార్చన లిచ్చి 
వొలుపార మజ్జనభోజనవిధులు 
నలిపి -:: ద్దు మృదుశయ్యల నుండి 
హరి జనించిన మొదలె, వచ్చి మధుర 
దొరసి యేులుచునుండం దుదిమైనలీల 

_ ల్మక్రూరువే విని వార్తా(శులొలుకం 
'జకాయుధుని. డల్ల్సి సాష్టాంగ మెలు6గి 


44 ద్విపద భాగవతము, 


ఫులుకలు మైర్యగమ్మ. బుండరీ కాత |! 

జలశాయ ! గోవింద! శౌరి! (శ్రీకృష్ణ ! 470 
అని భకిి(గీరించి యతని దోడ్కొనుచుం 

జనుబెంచి పాండుని నతి యింటిక డకు 


జా, అకూరుండు కుంతీ బేవిని గాంచి కుశల(పశ్నం గావించుట : 


నరు చేర గొంతియు న(కూరుం జూచి 

కర చకి తాన్య యె కస్నిరు దొరుగ 

నెలుగెత్సి యేడ్చుచు నెడయైన వగలం 

బలుమారు పలవింప. పడి నూరార్చి 

ధర ్రనండనవృకొ జర పార్గకనల 

సం కౌగిట నంజండం జేర్చి 

యందజణ మణిభూవప.ణా లిం బూజించి 

కాందినీనూనుంా కమలాటీ. కనియె, 
“అమె మో మేనల్జుడమశేం[దవంద్యు 

డముుకుందు (డు మిమ్ము నరయ (6 బు త్తైంచె, 

పాండుమపీాపతి పరలోకమరుగ 

నిండిన వగలతో సీవుం బ్యుతులను 

యిచ్చటి కరుదెంచి రెతింగి రమ్మానిన 

వచ్చితి, నచ్చట వసు బేవుండొంటి 

మనవార లెల్ల నెమ్మది నున్న వారు 

భునపాపకర్ముని గంసుని. (దుంచి 

ధరణిరాజ్యము వాని తండ్రికి నిచ్చి 

వారియెల్ల్త శతుల నణంచుచున్నాండు ; 480 

తగిన మికిట్టిదుర్ద శ వొందు కెటింగ 


వగచుచునుండు నావసుచేవసుతు(డు; 
తనవు[తులట్ల తాంధలంచి సీనుతుల 
యనుంగొప్ప ' (బోచునా యాంబి కేయుండు * 
దుర్వోధనాదివు[తులు వఏరితోడం. 
గ్రైర్యంబు "అడ జాసి కలసీయుండుదు శె ? 
పండిత సామంత బంధులు మిమ్ము 

బాండు గొల్బినయట్ల భజియింతురమ్ము కిం? 


మన్‌ అ[కూరునితోంగుంతి తనకష్ట్రములను జెప్పుట :-_ 


అనిపల్ము_టయః గొంతి య$[కూరుం జూచి 

యనుకంపతోడ నిట్లని యల్ల ంబలికె 
“ఆరాజు నముంజడిను యతని నందనులు 

(కూరులు (వజ వీరింగొలువంగసీరు. 

ఆదిగాక బిడ్డల నందజిం[దోచి 

మదియబూని బంధించి మడుగులోపలను 

గరళంబు పెట్టించి ఖఘుననర్చ్పవీతతి 

పరువడి. గరవీంపలయకూణగండములుం 

డలంచిన ఏరును తప్పుగాంగొనరు 

వలదని సుతులను వారింపండతండు 

దై వంబుకతన నింతలు బారులడం౫ 

గోవిందుతోడ మూకుశలంబుం జెప్పు . 490 

పుట్టిన యిల్లునుం బొరింజూచ్చినిల్లు 

నిట్టిదె మా భాగ్య మేమంచు వగవ 

దెపకి కడుపున చేవేంజ్రవంద్యు 

డావిమ్టుడుదయించునని పెద్దలాడం 


46 


నాజానళ శీ ష్‌ 
6 ధరణీళ ! సీఫును ధర్మచిత్తుండవు 


ద్విపద భాగవతము, 


బలుకులు విందు నా భాగ్యంబు కతన. 
దలంచిన త౭ంవులు ందలకూర్చె దైవ 
ముని చెపుటయు విని. యకమ్రూరు(డంత 
వినయంబుచేంగాని విదురుడు దాను 


: అకూరుండు కుంభజాదులయిండ్ర కుం జనుట :--- 


లీ 

దుర్యోధనాదివు(తుల గుంభజాది 
యార్యుల క ర్గాదులగు యోధవరుల 
నాపగా' జాయాదులగు బంధుజనుల 
చేపారలని వారియిండ్లకు నరిగి 
కుతుకంబుతో నందు కొన్నాళ్లు నిలిచి 
దృత రాష్ట్రఏకడ కేం తెంపును దగవు 
"పీతవును ధర్మంబు 'ేర్చడం బలికె 


క్యూరుండు ధృతరాష్టు నికి హీతోకులనుడువుట ;--- 


భరతవం శాథ్య | సీ (పతియవ్వరెందు.! 

పాండుభూపతి నీకు. బరమభక్రుండు 

దండివీరుండు నిన్ను ధర ణి యేలించె 500 
నాతని వుతులక తిబలాఢ్యు లకుం 

ఖై తృకంబగు రాజ్య భార ంబు బంచి 

యిచ్చిన నీక. బెంపెక్కు_ లోకములం 

“బొచ్చంబులోల్లం బోవ్రదువధోగతికి 





'తనయాదులగు, *ఈపద్యమునకుపాద మెంక్క శే కన్ఫట్టుచున్నది, *బొంచంబు 
గలిగిన బోవధోగతికి, 


మధుర కొందము. 47 


నీఫ్టు తమి[త్రులు సీశరీరంబు 
సీవురి యో రాజ్య మింతయు మిథ్య 
మేయగయగీడణును గడ మిమొందుం గాని 
కాలంబుచేతం గాని వారు తేరు 
హారి పాండు వు(తుల కాళ్ళ బాంధవుఃడు 
హరిసంతసించుట యది లెస్స మనకు 
చిత్త మేభంగియో చెప్పిగోనంత 
నుత్తరంబీంజూచి యొయ్మనం బలికె 

$$ సీవాడినన్ని యు నిజమంటి, తెజంగుం 
గావింతు నటడై వగతి యుట్టిదనునా ? 
' అమృత తుల్యములు ఏవాడు వాక్యములు 
కమలనాభునకు సీ(క్రేమ మెజీంగంపు * 
మనిపల్కి_, హ:కుపాయ నమిచ్చి యతని. 
డనరార బూజించి దయ వీడుకొల్ప 
నరిగిపాండవ్రులతో నంతయుం జెప్పి 
'యరయ సౌఖ్యమునొంది య|క్రూరు(డంత, 510 


జజ కంసుని భార్యల మగ భేసునివద్ద మొటజుయిడుట $ా= 


అస్తియు........, .. నను కంసుభార్య 
లసి కుండను మగభాధీశు సుతలు 
హరివేతం దమభర, యడంగిన దుఃఖ 
పరవళ-లె తం(డిపాలిశే తెంచి 

రా 
యడుగుల పై బడీ యడలూ నం జెప్ప 


జా వమకూత. ఇరాని... ఉపవాసపు... వాసనా. రాజ దాజావాపపాలు. చాలునా పనామా. నాను. సార్యత్తానా అనా అనాను గోవాకు అండా మరకానా. చరక అపా దాతా. ల ద క జానంతి. మదిర 


*1యమీత్‌ , 


48 


మధుర కౌండము. 


గడురోస.భివణా[గ హూవృత్సింబలి కె 
ఈ వమేమిరా! కృమ్షుంజే యింత సేసె! 
భూమినయాదవంబుగ సేయవలయు”” 


---: మగభేశుండు యాడవులపై దండెత్తుట *__ 


ననిపల్కి_, యందంద నసిఖేరి (వేయ 
ఘన భాంకృతుల నస్టగలంగ సైనికుల 
నీక్షించి మొన లేర్చి యిరువదినాల్లు 
యతో హిణులయహాడి యటవచ్చి మధుర 
వెడలె మైముచ్చుట విడిసిన (పజను 
(= Men 

వొడకుండ (శ్రీకృమ్ణుయు.గ సేనాదు 
లగువాకఠకు( చాను గార్యాలోచనంబుం 
వగంచేయ వేగ నంశజుంజూచుచుండ 


ఎఎ" యాదవమూాగధుల యుద్ధము పమ 


దివ్యర థంబులు దివా్య్యాయుధములు 
నవో్యవాగతివచ్చి హారి(్హమోాల నిలిచె 
నప్పుడు కమలాముండన్న సఏవ్చీంచి 
తప్పకచూడు యాతవకోటి నెల్ల 

మడియ గగాలంబన మనమిాంంద నాజి 
నడచి వచ్చిరి వీరి నడంపక నుండ 
నొండుపాయంబున నుడుగుణే వీడు?! 
దండిమిోరిన యాయుఢంబులు. బూను ”” 
మనవృండు ముసలము ళూలమును, బుచ్చు 


క 


మధుర కొందము, 49 


కొని దివ్యరథము వై 6 గొమరారె సీరి, 
హారి శంఖచ(క్రగదాదిశార్భముల 
ధరియించి కర మొప్ప దనరథం బెక్కి_ 
మేరుశిఖరముల 'మెజుంగులతోడ 

సారమై బవహువిధచ్చాయలం గలిగి 
'దారాధరము బంగి. దనరారెం జూడ; 
నాలోన నృష్టీభోజాంధథ కాధి పులు 
నేలుట్టవియించి నిష్ణరోక్కులను 
గరిఘటాబ్బంహితఘన నేమిరావ 
తురగఫఘోపి.తరావతూర్యముల్‌ (మాయం 
బురీకొని వెడలి యార్పులు నింగి ముట్ట 
బరవనంబున. దాంకెం బరగ సైన్యములు 5 
'నేలయీనిన భంగి నిగిడి “యే మేము 
చాలుదునునివచ్చు” సై నికోత్తముల 580 
యురుపాదహతులను నోర్యక దివికి 
నరిగనొ యన థూళి యర్కునిం గప్పె; 
నప్వుడు గోవిందుండఖిల సై నికులు 
నుప్పాంగ నిజశంఖమయొ త్సె, నొత్తుటయు. 
బెక రె దిగ్గజములు, భీతి ల్లైదిశలు, 

కదల కులా[ దులు, కలలా వారిధులు 
వంగ మేఠువు ధరావలయంబు దిరిగౌ, 
(కుంగెం గచ్చవరాజు, ఘూర్ష్మి శ్లై నభము, 
శెరలి సేనలు పెల్ల గిలి పారంజూచె 
శరపరంపరలు భీషణముగా నిగిడి 


4 : 


ద్విపద భాగవతము, 


కరములు దునిసి యంగంబులు నాటి 
శిరములు వెనగ్యదుంచి శిడములు నికి 
బరులు (వక్కలు వాపి పడములు విటీిచి 
కత ళంబులు చించి కంఠంబు తెడపీ 
నెత్తురు వెడలించి నెనళ్లు గలంచి 
కండలుం. బెగంజెండి గాతంబు లడంచి 
గుండెలు. గూల్సి (పేగులు వెల్యరించి 
బొమ్మిడకల్‌ రాల్చి బొడగలుంాల్సి 
అమ్ములు నలిచేసి యజుచులు చదివి 
పొరి వీరి వారిని. బోలింపరాక 

'బెరసె పీనుగు లె పృథివియంతయును ; 
వాలికుండు నటికిన యడఏచందమున. 
గలసి కాలుగ్ధరు చాపక ట్టుగాం బడిరి 
ముందజణ బయ'లై న మొనసి 'రావుతులు 
యండజు నొక్క సాహస శేళి నలిపి 
తురగంబు రవుతును దునుకలై పడ. 
దరవలికత్సి నుద్ధతి మొత్తువారు 
లవుణివేశిన మేను లవుణిమొ తిరిగి 
తివిరి ఖడ్డంబులం చెగ్యవేయు వారు 
యంతళంబుల మేను లండంద పొడువ 
నెత్తురు వజ్బ్జరై నెటిం గూలువారు 
మునిగాళ్లు తెగి వాహములు (మొగ్గ సరకు 
గొనక మారు రమ్మని కొనునాశ్వికులును 
యమన్ములు తగనాట యావల వెడలి 
జొవు ల క్రియ నూలి పొలయు గుజ్జములు 


మధుర కొందడము, 


తుండంబు కొమ్మును దునియ రొంజుచును 
గొండలవతె (జాలు కుంజరంబులును 
నొగలూడి యిరుసులు నులిసి చక్రములు 
పగిలి రథంబులు (పాణంబులెడలి 
రధికులు మడీసి సారథు బుర్యి బాలి 
రథములు వికలమై రణభూమి నిండే, 
కీలాలనదులలో. గీలాల కేళి 
నోలలాడుచునుండు నోలిభూత ములుం 
గంకగ్భ(ఛాదుల కొలకలంబులును 
వింకంబుతోనాడు ఛే తాళములును 
గొడుగులచిప్పలు గుబురు లె పడిన 
పడగలు తుమురై న బహుశ న్ర్రములును 
నాడెడు నట్టలు హతవీరవరుల 
నాడకుంగానిపోవు నమరకామినిలు 
సిభంగి రణభూవిం యెనగి చూడ్కలకు 
బీభత్పరవములు జెరసి యాలోన 
నరభనంబున జరానంధుండ? తరువు 
ఇళరమంది యాదవబలమోవాటించి 
'విరిసిన నేన గవిసి యార్చుచును 


—' (క్రీకృష్ణబలరాముల యుద్ధవర్ల న హే 
తరమి యుద్ధతలీలం దాలాంకుడంత 

నరదంబు వరకించి యట్టహాసమున 
శరలాఘవమున భీపుణవృత్తి యురియ 





*ేవిరినినళాన పెవిని, 


(మగ్లై శేనుగలు మడిసెగాల్బలము 
(మొగ ర థములశ్వములుం గీటడలౌ, 560 
అకీ ఇబల శాలియగు సీగిచేత 
నవోహిణులు పడి యవనిపై(గణూ లె, 
గరుడ కేతన కాంతి గగనంబు( గప్ప 
యరదంబు రప్పింప హరి యాజి కెబి(గి 
పటుశె "ర్యనిర్ము క్త చాణజాలముల 
విటతాటమె కరూలె ఏరనంఘంబు 
హారివ (జహాతి. గూల నటవారణములు 
తరిమి కృష్ణుని చక్ర ధారలచేత 
బరినరలై (మొ7 బహుశ తొంగములు 
దనుజూరి నందక చారుణహాతుల 
తునక లై ధరట్రాలె తురగనంఘములు 
నడవుల నేర్చు దావాగ్ని చందమున. 
గడువడి శౌరి సంగరశేళీ సల్ప 
నతనితోంబ ద్నాలుగత్‌ హిణిలును 
.వాతమయ్యె వెన (బహారార్థమా(తనున 


. తనసై న్యముయొక్క పాటును జూచి జరానంధు(డు 
విజృంభించుట ఫ్రీ అుపాతాబున 


నంతట మగ ధీశుండాత్మ సై న్యంబు 

నంతకుకడ శేంగటంతయు. జూచి 
ఫఘనరోవమలయ కాల కాలుని భంగి 

తనర ధనుర్దుణా ద్ధతి సింహనావ $70 





చేమి నిర్ధామంబు నెరపంగ రథము 
శామపాలుని తేరు. గదియించి పలిశె, 
విన్న వాండవు మున్ను భీమనం[గ్రామ 
వెన్న ౧డైనను జూచి యెటుంగు బే(నీవు) ? 
పటుశ[తువనదావ పావకుండ నంగ 

నిట జఠానంధుని నెజబుంగ వే తొల్లి! 
తలం గోసి వేసెదం దరలక నిలువు 

కలచి నాయల్లునిం (గక్కింతుననుచు ;”” 
యములు వజగించ యందండ సీరి 
మయొములు. గీలింప నెంతయు నలిగి 
యేమిటికీరజ్ఞలిటు (సేలెదనుచు 
నామహాబలశాలీ యరదంబు డిగ్గి 
వానకు. దలవంచి వచ్చు గోరాజు 
వూనికె వాని రను ల 'లఅెక్కంగానక 
మునలంబు.గొని వాయంబులం జావ మోది 
యెనంి సూతుని తల నిల డొల్ల (వేసి 
కదిసి జరానంధు కాయంబు మోము 
జదియంగ నడిచి నిశ్చలితుగాం జేసి 
"పెడశేలుం గట్టి యాభీనువిక్రముండు 
“పెళస్పళ నార్చినంబేర్చి సైన్యములు 580 
పట వాశంఖారావపటుసింహానాశ 

చటుల ఘోషముల దిక్సంధులు వగిలె, 


> 
a) 


—కోట్టువడిన జరాసంధుని (శ్రీకృన్ణుడు దయచే విదలి వుచ్చుట :.- 


కడు వేగ హారివచ్చి కరుణమై నతని 


ర్ర్‌శ్న 


ద్విపద భాగవతము, 


విడిపించి యినిపవీన వెలవెల నగుచు 
నీసిహేతి పూత శేమలగు వారుం చాను 
మనలక. జనియె నమ్ముగ ధభూవిభుండు 
జయము. చేకొని రాముజలజాతులంత 
జయజయ ధ్యనులును సొమగానములు 
వందిమాగధభాగవతసంఘనినద 

మందంద [మోయంగ నమంశేం(దు లీల 
వురము సా క్తేంచి యిమ్ముల రాజ్యభోగ 
నర సౌఖ్యలీలల (వాలుచు నుండే 

నాలో జరానంధుండఖల కోంధవ్రల 
నాలోచనము సేసి యస్వుడెంతయును 
నలువొంద నిరువదినాలుగతోహి 

ణులుం గూర్చి మధురమున్నుగ వచ్చి ముట్టి 
వదలక. దొంటికై వడి నచ్చి పోయి 
పదునెనిమిదిమార్లు బవరంబు చేసి 

వారితో జరానంధ్లు. (జావవా శేళిం 
బరిభవంబందుట పరికించి చూచి 590 


=: నారదుని (పోత్సావాముచే కాలయవనుడు సై న్యముతో 


జరానంధునకు నహాయుం డై వచ్చుట ఫు 


యారూఢుండగు కాలయవనునితోడ 
నార దు౭డెతీంగింప నలిచాండు కదలి 
ఫఘోరనత్యుల మూూ(డుకోట్లను నేర్చి 
శౌరిపె దండెరి చనుబెంచె నంత ; 


QR. 


ఎః జళానంధకాలయవనుల దాడినిం జూచి (శ్రీకృన్ణుండు 


(కొత పటణమును నిరించుతటు :_ 
wre ఆ 
వారి రాము(డును చాను నటు విచారించి 


“ పరగ యాదవ్రులకాపద వచ్చె జూడు 


డిదెవ చ్చ బలవంతుడీ కాలయవను. 

డడ జరాసంధుడు నట వంక వచ్చె 
చేదికార్యము ! మశక్తీపోలనుండ 

రాదు ; నాశమునొందు( (బజయిందు నున్న 
ననిపల్కీ ; గోవిందుండబైం (బార్జించి 
చనుబెంచి దేవతా శై లంబుపొంత. 
గరయమొప్ప వ్విశ్వకర్త 1 రావించి 

వురము నిర్ణింపం బంఫుటయు నతండు 
బహువ(పగోవురభ రృ్శహర్శ్య్యముల 
బహురత్న కనక వి భమచి(తితముల 

తతి చెలంగగను ద్యాదశ మయమోూజనముల. 
జతుర [శమంబుగా సౌభాగ్యలీల 

వలను మిరలో ద్వార వతి యను చేర. 
గలిగింప నప్పురిం గని నంతసిల్ల 600 
తనరార( పారిజాతము సుధర్శమును 
యనిమిషేం[దుడు కౌరివ్‌ధిం బు త్తెంచె 
ధనదుని. దలచిన దన మహో(శవ్య 
మెనిమిది కోశంబులిచ్చి వుత్తెంచె, 

అధిక యోగారూథు(డగు ముకుందుండు 
మధురలోపలం' జన్ను మటుచి ని(దించు 


56 ద్విపద భాగ వతము, 


జనుల నెత్తుక రాత్రి చని ద్యారవతినిం 
దనరు నుందిరములం. దగుభంగి నునిచి 
మరలి వీరయుందాను మధుర కేతెంచి 


పనో (శ్రీకృస్ణుశొంటరిగా కాలయవనునికడకు. జనుట :== 


హారి నిరాయుధలీల నట కాలయవను 
కడకు నిర్భయత నొక్క_రు(డు జతేరం 
గ డుసోద్యమండి యక్క_మలాశు నెజటింగి 
యడరి దిగ్గన లేచి యటం గాలయవనుం 
డదనయ్యె నదె పట్టుడని వెంటందగుల 
హరి వానిం గడపట నందంద పరువ 
'వెర వేది వాండును వెనుకొని పలిశె 

లల ఏీరధర్శము మాని వెలివారు నగల 
సీరీతి. కారుట యిది బంటుతనమె 1 
పగవాండు నీవెంటం బడ సిగ్గుమాలి 
'తగిపారం ట్రైణంబు తీపకె కృష్ణ 1 610 
పోవకు' పోయిన బొరిగొందు ననిన” 


ప్రో (శ్రీకృమ్ణుయ వెంటం దజుముచున్న కాలయవనుండు 
చూచుచుండగా నొక కొండ/సహాను (బ వేసించుట నా 


నావిమ్ణుండడరి మళశదిగవ్యారముం 
జొచ్చిన వాడును జొచ్చి తోడోన 
నచ్చోట సుఖనుప్రు డగు వుణ్యులాంచి 
వారి యడృశ్యుండై న యట ని(డ్రనాందు 
నరుగాంచి యతండు నున్నతీతి. బలి*ి 


ల | 


మధుర"'కొండోము, 57 


(శ్రీకృష్ణుండను (భాంతిచే కాలయవను(డు ముచుకుందుని 


లేవుట స 


66 గీరి |! గోపాలక |! ఓర్వక వెజచి 


దూరించి వెడంగునందులు. జొచ్చి యచట 
ని(దపోయినం బోదునె! నిన్ను దీర 
ని|దం బు చ్చెదనంచు నిగుడీ తాయటయు. 
బెద్ద కాలుము నిదం బేర్చిన వుణ్యు. 
డద్దురాత్ముండా ఇబావ నట మేలుకాంచి 
యిాథ్నీంపం గాలాన్ని యెర ( గాలయవను. 
కాతుణంయబున భన్తుమై పోయె నను(కు 


జజ, ముచికుందుని వృత్తాంతము "RTM 


ఎవ్వుండావుడువుండం చేల నొక్క_రుండు 
నస్విధి నిద్రితుం.డై యుండం గోర? 
అతని చూపుల గాలయవనుండు కాల 
గత మేమి ? ఆయనకథ.: జెప్పవలయు ” 
ననుండు నాశుక యోగి యారా4చందు. 
గనుంగాని వినృయకలితుండై. పలిశె, 620 
కురువిభుండి మ్వోూకుకులవార్థి చం ద్రు. 
బరహీితచంద్రుండు (పథనసాహాసుండు 
మూంధాతసుతుండు నిర్ణులమతి సత్య 
నంధాస్యుండ ఖల రాజన్య శే ఖరుంటు 
ముచికుందుండను వాండు మును దేవ కార 
మ చలితస్థితిం బోరి యసురులనోశ్చె. 
అతనిని మెచ్చి యిం దాది దేవతలు 


ర్‌రి 


ద్విపద భాగవతము, 


యతులితంబగు వరమడ వే యనిన 
నారాజు చెక్క_ం(డు యసురులతోడం - 
బోరాడి తనియకవో నిద బోవ 

“ వరమిండు నన్ను నెవ్టిండు మేలుకొలుపు 
బొరివాండు భన్గుమై పోయెడు” ననుచు 
దివిజల వీశ్కొని ధృతి నొక్క_ కె ల 
వివరంబు సొచ్చి యవ్విధి నిద్రవొండ, 
హరివూయం. బజె. గాలయవనుండీరీతి, 


అశ, ము'చికుందుండు (శ్రీకృ మునిం గాంచుట 4. 


ధరణీశవ ర్యుండంతట తేచి వచ్చి 
జలజూతు దేవాతేజన్ఫూర్శి బిలము 
'వెలుంగాంది చీశటి వితియుటం జూచె, 
ఆయ తాంబునే[తు నతి దీర్ధ బాహు 
లోయదనీలాంగు తుహినాంగువడను 
గనకదీతాంబరుం గొస్తు భోద్భాసి 
వనమాలితోరస్కు. వారిజనాభు 
మక రకుండలదివ్యమకుట కేయూరు 
ఏక సితాలం కారు విష్ణునిం గాంచి 
వెజలంది యంజంద వెజచి గోవిందు 
సనెజటులగక్‌ ముచికుందుండిట్లని పలికి, 
కక హరివహ్ని శశి భానులందొక్క_దివ్య 
వురుషుండవో ? కాక భువి;ట్టి తేజ 
మెవ్యరికున్న దిం చేల విచ్చేసి 
'తెన్వరు నీనామ మెణీంగింవు మనిన, 


6830 


మనే (శ్రీకృన్ణుంయ ముచికుందునకు. దన వృత్తాంతము 


6 వసుచేవతనయుండ, వాసు దేవుడను 


శతు 


సనమపానాసుం గంసు నవలీలం జంపి 
వునలక రాశున మథనంబు సేసి 
వమధురావురంబు నెమ్మది చేలుచుండ 
నధికసత్వుండు కాలయవనుండే పెంచి 
నలిమోరి మాపట్టణము నిరోధింప 
నెలయించి యాతని నిటు తోడి తేర 
సీకోపళిఖ చేశ నీర య్యె నాత+ 

జేకతంబీ గుహ నేల యున్నా(డ ? 640 
వాది రాజులక ౦కు నధికుండ వె తి 
మేదినీశ్వర |! నిన్ను మెచ్చెతి వరము 
వపోండీగా నిచ్చెదం బ్‌ొరి నేడియన 
వేడుము!” వన్న వినతుండై పలికే, 
దివ్య తేజోమయ దే వేం్య్యడ్రనంద్య | 
అవ్య యాత్సజ | కృన్ల ! అంభోజనయన ! 
భక్కపరాధీన ! భక్కలోశేళ | 
భక్క[వజ[తాణ ! పరమకల్యాణ | 
రాజ్యంబు చేసి యారాజులలోన 
పూజ్యు(డవై మి”) పుతుల గంటి 
ఢనదాన్యవస్తు సంతతియందు నోకు 
మనమురోయుట సేసి మదికోత్కెలుడీ 7 
నేకర్శములు మాని యీగువహోంతమున 
నేకచిత్తుండ నై యిట ని[వవోవ 


ద్విప ద భాగవతము @ 


నామిోందం గ వలో లి నన్ను మన్నింప 
| © ౧ 
సీవిందు విచ్చేసితేం గృ తార్ధండను 3 
(బహ్మయోగీం్యదులు భావింప లేని 
(బ్రహ్ముమైతో (చు నీపజపంక జములు. 
గనుంగొంటి నీదు లోకము. (బసాదింపు 
వనజాతు ! వనొండు వరమొల్ల ”” ననుండు 650 


ప (శ్రీకృన్ణుండు ముచికుందునరు వరము (పసాదించుట వ 


కక రాజు వై యుండియు రాజభర ములు 
యోజం దప్పక యుండియును మృగహింన 
మాని చితృమునం జిన్ఫయుడంగ నన్ను. 
బూని నిల్పితిగాన. బొలిసెం పాపములు 
భావిబన్తు మున వి పత్యంబుం దాల్స్‌ 
నేవకోత్తమ |! నన్ను. జెందెదావనుచు 
ముచికుందు బోధింప మొగి నమ్మహీశు. 
డచలితంబగుభకి నందంథ (మొక్కి. 
హారికిర్యబదఫీ.ణమై నచ్చి నృపతి 
గరుతరంబగు శై లకువారంరబు వెడలి 
యతిసూవ్మతర దేహులగు మనుమ్యులను 
నతినూత్మతరువుల నండంద చూచి 
కలియుగంబున వెళ్లగా నోఫు ననుచుం 
డలంచుచు గంధమాథనముల కర” 
బతరి కావనభూమి. బదాత నాత్ర శ్‌ 
వదలక ఘనతపోవరనివృనుండె, 
వారి: కాలయవనుని యడంచి యమ్ముధుర 


మధుర కోండను. 61 


కరిగి తత్సేనల నవని పై'౮హాల్చి 

a 
వాని ఘోటకమణి వారణావళుల 
మాన న జోటక మణి కడంబముల 
దాగ్జరావతికి బుచ్చి తానుసీరియును 
నారూఢజయ కాము లై యుండీరంత , 


జజ. మరల జరానంధుండు (శ్రీకృన్ణునిపై దండెత్తుట షా 


నట జరాసంధుడు నత్యుగలీల 
భటకోటిరథ కరి[ప్రకరంబు. గూర్చి 
యిాశ్సీంప నదిగాక యిరువదినాల్లు 
యతటోహిణులు దాను నట దండువచ్చి 
మధుర పై విడిసిన మదింజింత వొడమి 
మధువరి వూలియు నమ్మగ ధీశుకడకు 
నల్ల నం గాల్నడ నరుదేర వీర 
లెల్లను జూచి వీరెవ్యరో యనంగ 
జని జరానంధు(డ చ్చటంగోవుండ గుచు 
వెనువెంట నడువంగ వెజచిన భంగి 
బరువంగ మగధథాధిపతి సేనతోడ 
నరిమురిం శరునుంగ నతిదవార మరిగి 


ee. హర్థాచలముసై నెక్కిన బల రామకృషులను జూచి 
జరానంధుండు కొండకు నిస్పంటించుట :.... 
వారియు రాముడు. జాను హరాచలంబు 


దరమిడీ సెక్కు నుద్ధత జ కానంధు. 
జఉజాకొండ దిరిగిరా ననలంబు బెట్టి 


ద్విపద భాగవతము, 


చేకోని కాల్చ్పంగా వీీయు హారియు 
వారుం గానక యుండ వడిదిగ నుటికి 
దార్రర కావురికి నిద్దజు చేంగిరంత, 670 


= బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలంచి 
జరాసంధుడు మజలిపోవ్రట ;.__ 


నాలో జరానంధుంజా గోపవరులం 
గాలి చచ్చిన వారిగా నిశ్చయించి 
యగణితంబకు సేనలన్నియు. గొలువ 
మగధ 'బేశమునకు మగుడ జీతెంచె, 
అక్క_డ గోవిందు. డజఖిల బాంధవులు. 
దక్కక్‌ తనుంగొల్య 'డాగర కావురిని 
నానక దుందుభి యనునుతి నుగ 
సేనుడు తనపంపు సేయ సా_యూాజ్య 
కలనంబునకు. దానె కర్రు పేర్చి 
బలభ[దుంహాడీ నిర్భయవృత్నినుం జె, 
మధురలోపల శ (తుమథనంబు చేసి 
మధువై రి విహరించు మహాసీయక ధల 
డాత్సర్యమున విన్న ధన్య చిత్తులకు 
నత్పు(తలాభ ంబు శే (తుజయంబుం 
గమనీయడ ర్భార్థ కామ మోత ములు 
సమకూరి హారిభకి సౌఖ్యంబు నొందు 
నని'వెప్తుటయు వీని ననఘుని చేత 

విని కృ తార్ధండ నైతి వీవిధనంపదల 
హరి యెట్లు వివారించె నట మింది కథలం 


మధుర కాండము, 68 


బరిపాటితోడ నేర్పడం జెప్తుమునిన 680 
నమ్ముహీశ్వరునకు నభిమున్యుసుతుకు 

నమ్భ్యువాోలెకాగి యిట్లు ని చెప్పందొడలా, 

అనియిట్టు నయనిర్షరామాత్యు పేర 

ధనభాన్యమణిమయ డా నాథ్యు చేర 
భూభరణయమభుజసారు చీర 

కుభళమం(తి కందామాత్యు పేర 

గోరి భార జాష్టజగో(త్రనంజాతుం 

ణజారూఢ మతి నయ్యలార్య = ందనుండు 
శృంగారరనకళా(శ్రితవవోధనుండు 

సింగ య ' మాత్యుండు చెలువగ్గలింప 

నలలితరనభావశ బ్బగుంభనల 

వలనొప్ప (థ్రీఛభాగవతవురాణమున 

మహసీయమగు డశమన్కంధనసరణి 

విహితలీలల నొప్పు విన్గుచరి(తం 

_బాకటంబగు మధురాకాండ మనిన 
నాకల్పమాకల్పమగు భంగి జెప్పె, 688 


మధుర కాండము నమాప ము, 
me 


ల సాభనానాాణావరాణారా. 


శ్రర స్తు, 


శుభమస్తు, 


దిషపదభా గవతము. 


కలా న్రణకాండము, 


నారి 


వాకా విదర్భ రాజు తనకుమా రె రుక్మిలోని శిశుపాలునకిచ్చు టకు 
దీర్మానించుట క 


ఆరూఢయావన నాయింతి జనకం 
జేరాజు తనయున కిత్తు నేననుచుం 
జింతించి చైద్యుండు శిశుపాలుడర్దు6 
డీంతికీ నని నిశ్చయించి సెండ్లి కిని 
నకలదిశ్సాలుర నకలభూపతుల 
సకలమహీశ్వరనమితి రప్పించి 
ధథీయుక్షి మే నాజు దినములలోన 
నాయతంబగు లగ్న మరు దెంచుటయును 
నంత నారుక్సీణి యంతయు సనెటింగి 


ee రుకిణీ జీవి తనవురోహితుని (శ్రీకృష్ణుని వద్దకు పంపుట 1౬ 
చింతించి చజేసింక శిశుపాలు నెట్టు 
వరియింతు 1 శ్రలోక్యవరుయు నావిభుండు 


క లా్యాణ కాండము, 65 


హారి నాకుం (యాజేశుండై. యున్న వాండు 
చేశేమి సేయదు నిటమోంద నింక ! 
నానోములన్నియు నన్ను. (_దెక్కొనియె 
నెవ్వరు గలరెంక నాహారి గడప? 
ఎవ్యండోవుడు నాకు నీవార జెప్ప,” 
అని పల్కి. చింతించి యవర్రరారోహ 
తన వురోహితవు(తు ధర్భచరిత్రుం 
బిలిపించి యెంతయు (బీతి నెమాము 
కలలగలయజలి శె గ దదక ంఠియగుచు ; 10 
““ అనఘాత్త్స ! మనవారు లవసీతి సేసి 
నను ' వై ద్యపలికి నున్నతిం బెండ్లి సేయం 
డలచుచున్నారు నాతలంవు జీవనము 
జలజాతుండనుచు నిశ్బలవృత్సి నుందు 
సీమాటనన్నియు నెజిగింపరాదు 
నామిోందం గప లీ నన్ను మన్నించి 
యరసి తోవుట్టినయట్ట్లుగాం జూతు 
మెరవు చేయక జిత మెటీంగి వర్తంతు 
నటుగాన నాకై న యక్క_రం దీర్చ 
నిట నీవె కాక యింశకెన్యరు బంధు 
లాయనంజబు న. జని యా ద్వార వతికి. 
జోయి కృష్ణునింగాంచి పారగంగం జెప్పి 
మరుంజెత్తుకోల నామానంబు గొనును 
పరువెర్తి రాకున్నం బరిణయలగ్న 
మెడ లేదు | తానింక నేతేరకున్న 


ఉనా. 





ఓదైత్య, 


66 ద్విపద భాగవతము, 


వీడుతుం (బాణంబులు చవేరొండుతేదు,”” |! 
అనిన నావి[వఫుండు నతివచోధనుండు 


=! ఫపుకోహితుండు (శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి రుక్టిణి 
(పేమను రూపును వర్ణించుట (కావా 


జనియె సత్వరమున శ "రిసన్ని ధికి, 
అరఠుదార చ్యార పాలావళిచేత 
వారివిని యెదుజేంగి యా వి(ప్రవరుని. 
దోడొ్కనిపోయి సంతుష్టుం గావించి 
వేడ్క_ (క్రియంబును వెలయ నిట్లనియె, 
(1 ఎన్వరు బుత్తెంచి రెందుండి వచ్చి 
'తెవ్వరు నీనామ మెటి౧ంవు ” మనిన 
(6 అనఘాళ్మ ! భీష్ట్రకుండను విద ర్ఫేశు 
తనయ రుక్ష్మిణియను ధవశళాయ తావీ. 
'తనుమధ్య యుత్ఫ్సుల్ల తామర సాశీ 
గరుడకిన్నరయ తు గంధర్భనతులు 
దొరయ లేరాయింతితో సీడు(బోల్చ వ 
చేవర సౌభాగ్య దివ్యవ_్హనలు 
వానిరి జను లెల్ల వర్లి ంప్రుచుండ 
విసి వుప్ప ధన్వుని విషము బాణములు 
యనువొంద దనువున నటనాటుటయును 
జిత్తంబులో నీదు చెలువై నమారి, 
చిత్తపవొత్తి న -చెలువంబుంోంపం 
జింతించు వెజుంగందు చేష్టలు మజచు 


బ్బ శీపాదమున్నదిం 


20 





hye 


కల్యాణ కౌండమా త 67 


నంతకంతకు నిన్ను నభినుతి సేయు 
విరజోగ్ని శిఖగాలు వెలు వెలనగుచు 
మరులెత్తినట్లు పల్హురు చిన్నంబోవు 80 
నీభంగినున్న మళాయిభ రాజగవమున. 
(వాభవంబునం టే ద్యపతి పెండ్లి యాడ 
నెల్లుండీ చనుదె.చుకొజింగి యాయింతి 
యెల్ల విధంబుల నిది నీకు జెప్ప 
బుల్తేర వచ్చితి బుండరీకాత్తు | 
చిత్తంబు *ోనొండు చింతింప నేల? 
ఆభామ నిజభార్య య యుండునట్టి 
సౌభాగ్య మెవరికి సమకూరు? నీవు 
నారుక్టిణిభ్భంగి నాసలుల సేయు 
కారుణ్యమూర్తివి కమలాత. ! నిన్నుం 
గదసి నీడరహాన కౌముది. (గోల 
ముదిత నేేతచకోరములు చేరంగోరు 
నలవడి నీ్మపయాణాంబువులోన 
కలకంఠి జాతకి కడు వేడ్క సేయు! 
సీవెటులై నను నేచిన వేడ్క. 
నావెలందుక చేలుటది సిక నొప్పు ; 
నినునమ్మియుండిన నెలంతుకనొాకండు 
కొనివోవంలగాం జూడంగాడునే సీకు ? 


వురవరాంగణములం బొరి దుర్షంగొలువ 


నఠుచేర నాకన్య నాసురలీల 40 
వరియించి చె త్యభావరుసై న్యములను 





68 ద్విప ద ఫాగవతము, 


నరగున నమయించి జలజాథీ.. గొనినం 
గీ ర్రియు లాభంబు గెలువు పౌరువము 
నార్శరతుణమును నగు నీకు కృష్ణ ! 

ఈ కార్య మెడ మైన నిందిరారమణ ! 
ఆశకామినీమ్వణి యసుఫులు విడుచు 

నిన్ని మాటలు. జెప్ప నెడ లేదు వేగ 
నున్నతి పరిణయంబొనరించుటొప్పు, ”” 
అనియని చతురోక్తులల్ల న బలుక 
ననియె వి వునితోడ నంబుబోడరు(డు 


షో (శ్రీకృన్లుండు రుక్మిణిని. గాపాడి వరించుట కొప్పుకొనుట ;___ 


భా 


6 వనజాశీ రూఫులావణ్యనంపడలు 
విని చిత్తమున జూడ వేడుక వుట్టి 
వ చ్చెదమను వేళ వరన్రణ్య నీవు 
విచ్చేసితివి లెన్స విధమయ్యె. దల 
నాక న్యకకు నాకు నలరుబంధుండవు 
గాక యెందును వేరు గలడయ్య మనకు ! 
ఇదె వచ్చిశిశుపాలు నేగెల్చి సేన 
జదిపి యండజు వెచ్చం జపలావీ.. దెత్తు*” . 
అనుచు మజ్జనభేోజనాదికృత్యములు 
తనరార సలిపి యాతని బూజసేసి 50 


జ (శ్రీకృన్లుండు కుండినవురికి. బయనమగుట :_. 


సైన్యను వాడిచటులాశ్వ పాంచ 
జన్యచ(కన్ఫూర్ని చడలెల్ల గప్ప 


క్‌ ల్యాణకెండము,. 69 


గరుడ కేతన కాంతి కర మొప్పుచున్న 
యరడంబు నన్నాహమై (మాల నిలుప 
దారకు(డును వి్మ(పతనయుండు. దాను 
నారూఢశుభ వేళ నరజంబునచేెక్కి. 
గ గనంబునను దివాక రబింబవోయి 
నలగ యినియి విదర్న నలినాతురథము; 
పోవుటయును సీరి బుద్ధిం జింతించి 

‘ యావిమ్షుంశొంటి మై నరిగెం బెండ్లి కిని 
బలియురు మాగధ[పముఖభూ పతులు 
కలవాంబు పుట్టు నేగదిసెద ననుచు 
బలువొప్పం జదురంగ బలమై న్యపతులుం 
గాలువంగ హాలివ చ్చె కుండినవ్సురికి , 


లావ (పొం[డకదంతవ క్రాదులు కుండిన ప్రరి శే తెంచుట ।:--- 


అంతట కిశుపాలు(డతి వై భవమున 
డంతితుర ్గనద్భ టపదడావళియు 

వలనొప్ప పటహాదివాద్యముల్‌ మొురయ 
బలియుం.డై చనుదెం చెం బరిణయంబునకు 
వారితో విరోధాత్కులగు సాల్వమగధ 
ధరణి బౌం(డకవరదంతవ క్రులును 60 
గాొమరార శిశుపాలుయహడి యే కేర 
నప్పుడు భీవ్మకుండ ధికదై భవము 
లొప్పారం బురమున నుతృవంబొదవ 
కలుపదంబులు మేలుక ట్టు తోరణము 
లలవడ నేతెంచి యధిక వై భవము 


70 


ద్విపద భాగవతము, 


కలయ. గుంకుమనీటం గలయాపులలికి 
మెలుపార కసూరి మేడల బూసీ ' 
మొనసీన కప్పురమున (ముగ్గు వెట్టి 
తనరార. గదలి కాస్థంభంబు లెతి, 
ఫురము సింగారించి వురువూతులీలం 
డరుణులు గొలిచిరా తరుణులు చాను 
వంది నన్నుత గీతవాడ్యముల్‌ మొరయం 
జెంది 'పీరంటాం[డ్రు సీనలుం జల్ల 
గురునంపదల నెదుర్కొని తోడి తెచ్చి 
ధర ణీశవరుల నండటీి మనోహరము 
లగుచోట విడియించి యఖల సౌఖ్యములు 
దగుభ క్కి నొనరించి దతులం బిలిచి 
ఫఘడీియారమిడం మంగళతూర్యనినడ 
మెడపక (మాోయంగ నెటింగి రుక్ట్మీణియు 


మన రుక్టీణి నిసుపాలాదులు వచ్చుట విని హారిరాకకై 
పరదితపీంచుట 1. 


కలగి (మాన్నడి నిల్చు, కశవళంబందు. 
"బెలుకుజణులో. దాటు పెదవులు దడ పుం 
బలుక కూర కనుండు. బలుమాటలాడు 
నిలువనేరక (వాలు నిట్టూర్పువుచ్చు 
నంతయు హరింజేర్చు నంతరంగమున 
నంతాపమొడవంగ జర్చించి చూచు; 
 నక్కట ! యెక్కడి కరిగానో! వివ్రుం 
డెక్క_డంబోయనో ! వలకోతడసె! 


70 


కల్వాణ కాండము, 71 


వారికి యిక్క_డివా రృ లంచెనో ! నడుము 
దిరిగనో ! శౌారిందో తెచ్చు చున్నాడొ ! 
-ఈ కార్య మెటీంగింప నిందిరావిభుడు 
కై కొనకుండునో ! కడువేడ్క_తోడ 
వచ్చునో ! ఎవ్వ చే వలడందురొకొ_ ! 
మచ్చీకతో నన్ను మన్నించు నొవో్యూ! 
నెడమకన్నును జన్ను నిడమభుజంబు 
వడి నదరెడి హరివచ్చు నిశ్చయము.” 
అని యిచ్చు నూహీంప నంబుజోదరుండు 
చనుబెంచి నీరితో మై న్యంజుతోడ 
నావురోద్యానంబు నందొప్ప విడిసి 
భూపాలతనయకింవుగ. వనరాక 80 
జెప్పి పు త్తెంచిన జెన్నార విప్రం 
డప్పాలంతుకం గాంచి వారివ చ్చెననుడు 
హరుషో నువులు (గమ్మ నందంద మేను 
గరుపార నప్వ్యఫ్రుం గని యిట్టులని యె, 
వురుపార్గపరుడవు. పుణ్య చిత్తుడంవు 
పరమూాస్రు డవు నాకుం్గశూణంబు నీవ | 
(పాణవల్ల భుం2డై నం బద్భాతుం చొచ్చి 
(పాణంబుం గాచితి పలుకులిం కేల !*? 
అనిపల్కి_ యతనికి నంద-డ (మొక్కి. 
కనకాంబరములిచ్చి భునతతో ననిచె, 


Ca 


కమ రుక్మిణి గారియాలయమునకు వెడలుట | 


గారికి (మొక్కి_౦పం గరము నం పీతి 


72 


ద్విపద భాగవతము, 


నారాజదింబాస్య నటతోడి లేర. 

గలికి రాయంచల గతుల గీడ్వ అచు. 
'జెలువలు నలుగడ. జెన్నారి కొొలువ 
పటహాకావాళ శంఖ ఫణవాదలొలయ 
పటుతరంబగు వీర భటకోటి కొలువ 
'జేవతనగరి శే తెమ్మున్న, శాం 

కావార్శ యొటీంగింప నవ్వ్‌(ఫ్రుంబం చె. 
ఆమెల(త కాల్నడ నరుదెంచ నప్పు 
జేమని వర్షింతు! ఇభవురాధీశ | 90 
అడుగడుగిడుచోట నవనియంతయును 
గడునొప్పు పద్మ రాగ (శ్రీవహించు ; 
ఉచ్చింతపండ్ల తో నుల్ల నం జాడు 
నచ్చపలాతీ.కి నంగుష్ట చయము ; 
వదనఖద్యుతులనుప చరించు నెలవు 
గడియ మౌ కిక ములుంగట్టి నట్లుండు ; 
తనరు గ చ్చపనిధిద్యయమింతి పాడ 
వనజాతముల మోద (వాలెనో యనంగ ; 
గమనజూడ్య ము. శుభాకరమును నగుచుం 
గమసీయలీల మింగాళ్లొప్పు సతికి ; 
పగడంఫుందీ్‌గెలపంక్షు లో యన 
వుగువకు నొప్పారు మడి మెల తీరు; 
తరిసేయు మదనువుత్నళికలు. తమకు 
నెరతనంబంచును నెరసులు వలుకుం 
గనక కాహాళకాంతిం గడచి భూపరకుం 
గ నుపట్టు కాంతజంఘలు దన్యమగుచు ; 


కల్యాఇకాండము, 78 


కదళికాయుగళంబు కటిభార మొప్ప 
నథనప్రుగరికరయమళంబు పసిడి 

తొలచి నిలిపిన భంగి దొలుకాడు రుచుల 
గలకంరఠి కొొప్పారుం గరభోరుయుగము ; 100 
చెడవిల్తుం గల్యాణ చేదికతోడం 

దడంబడు కొంత నితంబభారంబు. 

పష ము కనక పెళ్లై; 

వరమై ల వలనొవ్వు Te 
కటినూ [తఘంటికా ఘన రత్న కాంతి 
పటిమతో నొప్పారు పసిండీదువ్వలున 5 
కామునిక వు(త కామేష్టి వెల్వ 
హోమగుండముభంగి నొప్పాదనాభి ; 
చలదలపల్ల వననంకాశ మగుచు 

పలుచ నై కనుపట్టు భామిని కడువు ; 
అలమిన ముస్టిలోనడంగి చం*వరకు 

కలదు లేడను వాద. గలిగించు నడుము ; 
ఆపూర్ణ కుచవిహోరా(దులకిడిన 
సోపానములభంగిం జూపట్టు వళులు ; 
వారినీలనాళంబులందుద్న వించు 

గురు కూమసర సిజళోర క జక్యయము 

కరణి నూంగారువై ఘనకుచ ధ్వ్యంయయము 

కర మొంప్పుం జూడ నాకామిసీమణికి ; 3 

పసిండీ మించుల మించు పణతి కత.ములు ; 
వీనవల్లి కలయోజ జెరయు చేండోయి ; 110 
కెందమ్బి రేకుల గెలిచి కెంపొశపు 


74 


ద్విపద భాగవతము, 


నండమై లేమకు నరవేతులమరు ; 

విష[దుములతలతో సీడు దోంగాడు 

విద్రునుద్యుతి చేతివేళ్లు పంపొదవు ; 

కలువ రేకుల మించు. గర నఖద్యుతులు ; 

ఫాలుచు శంఖముభంగి. బొలంతికంఠంబు 

జలజంబు. ెలివియు. జం[దకాంతి యును 

జలజాన్య న నరిసేయ రాదు ; 

ఇెలువారు పగడంఫవుజిగురకొ ! బింబ 

ఫలమకొ ! యననొప్పు చామ శెమ్మోోవి ; 

నెల(ది వెన్నెలసీట చెలసిన కుంజ 

కఖికెలో యననొప్పు కాంతపల్వరున ; 

డరహానచం[దిక ధళధళ వెలుయ 

కరివంతరుచి మించు గండపాలికలు , 

పొలుపైన పసింతిలవువ్చ మో యనంగ 

నలినావీ, కొప్పారు నాసాపుటంబు ; 

చారు (శ్రీవర్ణంబు సరినచ్చులొత్తి 

చేరినయట్లూప్వు. జెవులు రుక్టీణికి ; 

కందర్పుండింపుగాం గడల నిర్ణమము 

ముందట విలునమ్యులు నిడెననంగ 6 120 
దరలావీ. నెమోముతానవురమోందం 
గరవంకబొమలతో. గనుదోయి వొలుచు ; 

నత్తి అంత నలా ము గవతుగా లేక 
యసలార సగమైన యట్లొప్పు నొసలు ; 
వదనాంబుజాతంబు వాననర్మగోలం 

గదియు కేంటులభంగి. గాన్సించుగురులు ; 


క్‌ ల్యాణకాం డము, 75 


త్రో య్యలి మోముచందురు వెంటందగులు 
నయ్యహిభ ంగిం జెన్నగు నీల వేణి ; 
భావజన్ఫుని నెత్తపలక చందమున 
నావావములో చనకనలాచె విన్ను = 
కటకసూవురహారకంక ఇరత్న 
పటలరోచుల దిశాభాగంబుం గప్వుం 
గరిరాజగమనంబుగతి రాజతనయ 
యరుదెంచె గొరినిజాలయంబునకు. 

ఈ భంగి సౌభాగ్య మెనంగ చే తెంచి 


అ రుక్లీణి కృష్ణుని బతినిగా( చేయుమని గారిని (తరి చుట 1 


యాభామినసీమణి యంబిక కెజుయగి 
ఫఘనసారవ్మృుగ మదగంధమాల్య ములు 
కనక ఫుష్పంబుల ఘనధూపదీప 
నై వేద్య తాంబూలనవో్యోపజార 
భావార్చనల సేసి (పణుతించి (మొక్కి, 180 
“అంబిక! గారి! లోకాంబ! కల్యాణి | 
అంబుజాసనవంజ్య ! ఆత లారి | 
కంకరుమేనిలో సాజాలుంగొన్న 
శంకరి ! పావకశలిభానునయన |! 
ఈలగ్న మెడరుగానీక |శ్రీవిభుని 
వాలొోయమున నాకు వరునిగావీంవు * 
మని (పదవీ.ణణపూర్వ మై భ కివి(ప 
వనితలకును 'బెక్కు వాయనాలిచ్చి 
కంక ణఅరయుణరుణత్కాారంబు లెనంగ 


76 


ద్విపద భాగవతము, 


నంకించి వెనయాడియాడీి కీర్తించి 
కన్నుల మెజటుంగప లక్క_జముగా నిగసుడ. 
గన్ననం జెండికాగారంబు వెడలి 


జ, చండీకాగారము వదలి వచ్చుచు కృష్ణునింగానక్‌ 
రుక్టిణీ కలంగుట |. 


జలజాత్‌ఖరామికీ? జంచలంబందు., 
దలవోయు, మౌార్షంబుం దప్పక మూయ 
“ నావల శుభలగ్న మానన్నమాయె 
నావిమ్షుండేలకో యరుబేరతడసె ! 
ఆవి([పవరునితో నాడినమాట 
చీవిధంబున తప్పంజేలకో ! ఇంక 
నింతట హరిరాక యడసేసీనేని 
కంతుని పూనిక కడ వరకున్న 1” 
అనివిచారింవుచో నానీరితోనం 
జనుబెంచి విమలభీవణవృత్తి (దోప 
గరుడ శేతనకాంతి గగనంబుగప్ప 
నరడంబు పై లృోముండ డ్డంబు నచ్చి 
కనియెగోమలి సీలకచ. గంబుకంఠిం 
డనుమధ్య నుత్ఫుల్ల తామరసావీ. 
నారూఢయవ్వన నమృ తాంశుముఖని 
హోరకంక ణసూవురాలంకృ తొంగి - 
నాదిమలవీ. శ గన్యాశిరోమణిని 
వైధర్భిలోని యదువరుండుత్పషాం చె, 


140 


కల్యాణకాండము. 7 


అక (శ్రీకృమ్ణుండు రుక్టిణెని దనరథముపె చెక్కి_ంచు 
కొని చనుట = 


అకన్యయును ((బేమ నంబుజోదరుని 
రాకాశ శాంకవిరాజితవడను 
మకరకుండలకర్ల మాణిక్యరుచచిర 

విక చగండస్థలు విభ వేం(శవంద్యు. 
నారూఢయవ్వను నతుల సౌ భాగ్యు 
నారాయణుని హారిన్నలినానీ.ం౧గాంచి 
సిగ్గును భయమును జిడిముడి పాటు 
నగ్గలింపలో నిల్చె నంబుజనయన ; 
ఆలోనల్భోష్షుండు నవ్వ్యాలుగంటి 
నాలింగనముసేసి యర్శిలి నెల్నె 150 
కొనిపోయి రథముపై. గూర్వ్పుండం బెట్టి 
యనునయోక్య్కులం చేర్చి యంగంబు నిమిరి 
దారకుం జూచి * రథము వేగ పణవు 
ద్వార కాపురిక ల నిది త్యారి కదలె, 


మన పొం(డకాదులు ఢ్రీకృన్లునిం చాంకుట :__. 


ఆనమయంబున వారి భీవ్ముతనయ 
నానసురంబునం గొంచు నరుగుట నెల్ల 
వినిచై ద్వమా గ ధవిభులా(గవామునం 
జసిరంతం తౌంయ్షణక సాల్వ వె తరు 

“ లెక్క_డికృష్ణండు ? ఎక్క_డిరాముం 
డుక్క_ డం చెడమి”ని య: రువడింగజలి 


78 


ద్విపద భాగవతము, 


చటులఘోటకకరిన్యండనవీర 
భటపానహతుల భూభాగంబు వగులం 
జేర్చి నయలుక లం బృథులరావముల 
నార్పుచు దా(టీరా యాదవోత ముల 


j గవిసియుంగార్చిచ్చుగ తిం బెచ్చు పెటిగి 


యవిరళంబుగ వెంటనంట. చాకోటయు 

నాయడ బలభ[దుండను జన్ముయిాచి 

యాయింతియును సీవ్ర యిందుండ జీల? 

కొని వేగమరుగుమికూటవ మూక 

నణంచి యేనునుగూడ నరుదెంతు ” ననుచు 160 


= ఎల రాముడు యుద్ధము చేయుట ;--- 


గమలాయు సనిచి యక్కామపాలుండు 
నమరసన్నుద్ధుండై చతురత నిలిచి 
యాదవనికరంబు యత్యు(గసింవా 
నావంబుతొం దూూర్యనాదంబులొలియ. 
దలకొని యొండొంటిార్కొని మంట 
లొలుక కై దువల నముద్ధతిం జూపి 
యరదంబునరదంబు నశ్య్వమశ్వంబు 
కరింగరి కాల్వురుం గాల్వురుం దొడరి 
యారనంబునముట్టి యిరువాంగుగిట్టి 
పోరాడ సుఠకులకదు తముగా నిగుడి 
విలు కాండ్లు గవిసి దోర్వీర్యయంబు మెజసీ 
పలునారసములు నిర్నరఠముగా నేయ 
నలువ్సుర జేవ్రర నలినుచ్చి పాఠ. 


కల్యాణకాండము , 79 


దలలొక్క_ పెట్టు ఇూాతలముల రాల్సి 
రథముల జెక్కి- సారథుల నుక్క_డ (చి 
రథరథ్యనివహంబు రణభూమిం౫హాల్చి 
కరులంజెంజ డీ పుహ్క._ర ములందునిమి 
వారుల విడారించి యాశ్వికోత్య ములం 170 
(_బాణంబు అడలించి జబాణాసనముల 
దూణీరములందు-చి దొరలగీటణంచి, 
వారుఏరన కెల్ల వారి కాయముల. 
దోరంప్రుఠరుధిరంబుం దోంగించిరంత 3 
దొంకెనపోటులు దూరయానాణటి 

వింకంబు ఆౌడలక జెరయు వీరులును 

గోరి పెక్క_ం(డ్రను గుదులుగాం[సచ్చి 
చేరి వారెడునట్లి విరుదులువారు ; 
తల|తేవిషిపడియు మందల ఢమ్మృుయాడతుదు 
బలియులనొప్పించి పడియెడువారు; 
వరములు వగిలినంజిం బెలలో ట్టి 
నరకుసేయక.ంబోరునల్పు లావరులు ; 
టదొణసిన వేటాడితునుకలుగాల 
యజిముఆిం దెగ(వేసి యార్పు'రాహుతులు ; 
సామజంబులనడుము నరి(గుచ్చిపారం 
దోమరంబుల (వేసి (త్రుళ్లు మావుతులు ; 
లవణిసారం-చి పల్ల మును గుజ్జమును 
రవుతును జిదియ భోరన [(మోచువారు ; 
తోలు చు చనెత్తురుజాంపిలో మునిగి 
శాలార్చ చేరని కరితురంగములు' ; 180 


దారగండులు వడి ధరణిసె (వాలు 
కేకులు వెసనోళ్టుదెఆచు పీనుగలు. 
జదిసిన కండలు జదుపంబులై న 

మెదకు మిడమిడమని మిడుకు బొములును 
నమడీ మోములు నలినంగకములు 
విజీగినవిండ్లును విట తాట మెన 
వుజీయలతోనొప్పు బొమిడీకంజులును ; 
కరవాలకంకణకలితమై పడిన 
కరములు(తుమురై న కాండకుంతములు ; 
పటీయ-లై కూలిన పలకలు నాజి. 
దజచుగాం దెగిపడ్డ ధవళచామరలు ; 
నాజాడకుంజింవులై దూర మెడలీ 
శరాడనక్కజమెన జోడుపక్కెరలు ; 
నెత్తురు నెజచియు నెరి బొట్టకోలం 
గుత్తుక బంటిగాంగ్రాలు భూతములు. ; 
గొడపంవులగంకాళి ఘోర నావవజల 
వెడయాట లాజెడు వేతాళములును ; 
వలనొప్ప భూ తేశువకంబు వోలె 
లలితక పాలమాలాయు క్షమగుచు 190 
సమధిక దానఢ్య సరనం బెవోఆ 
కమనీయమార్ల్షణఘనఘోషమగుచుం 
గలగొన వై శాఖకాలంబె వోలె 
నలినొప్పు బాణాసనధ్య_న్తమగుచు 
విపాతమహారణ్యవిభవం బె వోలె 
బహుఖగ నాగ సం(ప్రస్థిత ౦బగచు 


కల్యాణ కాం దము 


నరభననై దాఘనమయంబె వోలె 
సురుచిర వాహీనీశోణితంబగుచు 
మహనీయ వారాసినుధ్యం బె వోలె 
నవాజ బాడబఘోప సౌరభ్యమగుచు 
నలమి బీఛభత్సృభయానక కౌద 
కలితమె యొప్పారి కలనొ ప్పెంజూడ ; 
దట్టించెనంత యాదవ 'సేనందలఅచు 
నెట్టన నాచైద్యనృఫుసేన విజిగె. 
మగ ధసేనలుంహాలె మడీసెవై దర్భ 
జగతీశుసై న్యంబు సాల్వుండు విజి” 


; శిశుపాలుడు [కోధముతో వార్షిపెం గవయుట :._ 


అంత నాకిశుపాలుండంశణం జూచి 
యెంతయు డర్చించి యెలుంగె త్తిపలి కె, 
క డుంగొవ్వి గొల్ల లుంగానక నన్ను 
దొడరి నేనున్న చో. దొయ్యలి నె ల్ని 
కొనిపోయిరిద్దఅు కూ ల్చెడ నొండె 


, చనియాజి వారిచేం జచ్చెద నొండె 


యిట్టిజీవమునొంది యింటికింబోవ 
జటోరు ? నాళ 'ర్యమెన్నటికింక [37 
భం 5 

అనిపల్కి_ పేర్చి తానటు సేనందాంశి 
వనసమూహాము నేర్పు వహ్నీ చందమున 
దర మిడీ పురథడంతియ శ్వములం 
బొరిమార్చం డవృలంబులు పెల్లగిల్లెః 
బలము వీయటం. జూచి బలభ[దుండంత 


81 


200 


82 


ద్విప ద థె "గవతము* 


హాలమునలో[గ బాహార్షళుండగుచు 
యరదంబు డిగివచ్చి యాసాల్వ తేయు 
నరద' బు నుగ్గుగా నడిచిన నతండః 
గదవుచ్చుకొనిం సీర? గదియ నాలోన 
నదలించి మాగధు. డడ్డంబు దాడి 
శరపరంపర లేయ, జడిసి మాగధుని 
పారులను సారథి నవలీలం గూల్చె, 
'లేరిపై నుం! యుద్వ్య్భృత్సిం గ:రమున 
నీరంబు. దగిలించి చె చ్చెరం దిగిచి 
రోశట నడపంగ రుధిరంబుం (గక్కి- 
వీకరి కాగధవిభుండు మూర్చిల్లె ; 210 
నక్క_జంబుగ వాని నరదంబు మాద 
నెక్కి.ంచుకోని సాల్వుండేంగె నాలోన 
నతనితోడ జే యఖలసె న్యములు 
నాతురంబడి .గుండెలవియంగ బఖజబె. 


అని రుక్షి కృష్ణుని తూలనాడుచు( గవియుట 1 


అంతకుమును విదర్చా దీశతనయు. 
డంతకసముండు కోభాళ్ళుండై రుక్మి 
తనసేనతోడ ముందణు “వేంగి కృష్షుం 
గనుంగొని భీవణో(గ్రస్ఫూ ర్తి బలి, 
“ఓరి! గోపాధమ! ఓడకనన్ను. 
జీరికింగొనక నాచెలియలి.. బట్టి 
కొనిపోయిదిక నెందు. గొనిపోయెదీవు 1 
నిను నాశరంబుల నీరు: గావింతు ఏ” 


కల్యాణకెండము, 88 


నని గుణధ్యని సేసి యాలు బాణములు. 
దనుప్ట,: 6 గ్‌లింప జానవాంతకుండు 

నల్లన నవ్వుచు + తనిశేతనము 

విల్లును దుంచిన చేరాక్క_ ధనువుం 

గాని కశూణవర్హ ౧బూం గసరియలగ కౌెరి 

కినిసి కేజుల సూతుం గీటణంించి 

దనువుం [దుంచుటయు, నాతండు వమ్మువోక 
ఘనమైన ఖేటకఖడ్డంబుం గొనుచు _ 220 
హారిఠేరిపైకి రయంబునం గదిసి 
కరవాలమున (వేయం గమలాషముండతని 
పలుకయు వాలును కాణాష్టక్‌ మునం 
శృణబాా(త్రమునగదుంచి ధృతిమరార్చ వుచ్చి 


ఆ? శ్రీకృష్ణుడు రక్షని ధ్వజనస్త ౧భఛభమునకుంగట్టి 

తల నొరులుట ఎట 
తనపాగంగొాని ధ్వజస్తంబుంబుతోడ 
మెలివట్టి వెడగట్టి మిడమిడం జూడ 
నలుక మె జేర్చి చెద మున శిరము. 

మ్‌ దిశి 
బలుప్పన జుట్టును బాలు గొతిగి 
యుని చిన ఖేదంబు నుమ్మలిక ంబుం 
శానుపాటు గదుర నిర్విణ్గుడై యున్న 
కం 2 

యన్నను గనుగొని యడలు దీపింపం 
గన్నుల నీరొల్క_ గద్దద యగుచు 
మొగము వెల్వల జార మఘుడమున సిగ్గు 
వగయుం దో నిల్చి వైడర్శి పలికె, 


84 


ద్విపద భాగవతము, 


=: రుక్టిణి తనయన్నను విడి చివుచ్చు మని 
(శ్ర్రీక మునిం (ైబార్డి ంచుట ._ 
“అకటబా! ఈతండు నీయంతరం బెజులో 
కిక్క_డ సీచేత నిటుగట్టు వడియె 
వెరగొప్ప నన్ను. దావిడిపింతు ననుచు 
నరుదెంచినాండు నాయగ జు, డితండు 
కలనిలో. బడు వారీ గావక యిట్లు 
పొలువసేతలు సేయ. బోలునే యకట ! 
నన్ను మన్నంచి [కన్నన. ఆ్రాణమెత్తు 
మిన్ని డస్పులు. గాచి యతని, బోవిడువు ;*” 
మనిపల్కు_ నంతలో నడరి సీరియును 
జనుబెంచె వెదర్శి సై న్యంబు బణిచి, 
వారింయాడుకీొని వీరి యరదంబు మోదం 
దురపిల్లు రుక్మి నుదురుం జూచి పలిశె, 


అనానను, 2 బజల'రాముండు రుని విడిపించుట క నానన 


“ తేగువా(డు వియ్యము ధరణీశనుతుండు 
తగదిటుసేయ నితని వేగ విడువు 
మసనిపల్కి. బోధించి యతని విడివీంచి 
మనసున్లేశము మాన్ని మరి రుక్సి ననివి 
యారామ( దోడొ)_ని యనుజుండు చాను 
దార వతికి చే దాలకేతనుఃడు 
పొరులదుర్కొని పట్టణం బెల్ల c 
గోరీసింగారింప గురుమూహూర మున 
రాముడు. హూరియు. బుర్భపవేశంబుః 


280 


కల్యాణకా ఎడము, 85 


గామించి సేసిరి కడునంతనమున, 
గురులచేతన ననుజ్ఞ (గొని శుభలగ్న 
మరయించి పెండ్లి కి నఖిల వస్తు వులు 
నమకూర్చి బాంధవసమితి రప్పించి 


be 


విమలమణి స్తంభ వివి భశిల్పముల 240 
వరవుగాం బెండ్లి కి వేది దీర్పించి 
పరవుగా ముత్యాలపందిలిం "బెట్టి 
ఖఘుంటామృుదంగ మంగళ తూర్యర వము 
లింటింట [మోయంగ నెల్ల క్‌ు లను 
గనకతోరణములు. గలువడంబులును 
గనకకుంభంబులుం గరమొప్ప నె_తి 
కస్తూరి చందనగంధసారాడి 

వస్తు విస! రథభూపవాసనలొలయ 
నంతవలంబులును నందండ పంపించి 
నండాదిగోపశూంధవుల రప్పించి 

"దేవ తాతిథిగృహ చేవ తార్చనలు 
గావించి జేవతీకాంతయుం. దాను 
తరమిడీ యయ్యశోదయును రోహిణియు 
హారిపరిణాయం౦బున తంల నలర 
శతకోటికందర్ననన్ని 'భ మురారి 
యతులితశ్చంగార మంగీకరిం చె, 
కంతుచాణంబునం గడిగినభంగి 

కాంత మైనార్చి సింగారించి తెచ్చి 


86 


ద్విపద భాగవతము, 


తనరారు గృహచేవతలయొద్ద నీలివి 
యనుపమంబగులగ్న మాసన్న మెన 250 
సాందీపనియమిత"ది(జో _క్తములు( 

జెంది ఫపుణ్యాహంబు చీయించి గంత, 
ఆ+కదుందుభి హలపాణియు( గ 

సేన నందాదులు. జెలులు. జుట్టములు 
వలనొప్ప విపభూనర వై శ్యళూ(దు 
"లెలమి నుహోత్సవం బేపారుచుండ, 
గొమరారు నప్పసిండికుడుక నతుతలు 
నమరంగ (౬ డల(జాలు నఖిలవస్తువులు. 
బసిండిపళ్లైరముల బహుభంగిం బూనిం 
రసికత మోరి పేరంటాం[డు పొడ 
నాలోన రుక్మిణి నంబుజోదరుని. 
(బాలపొంగుల మోదం బరగంగ నుంచి 
తెరవట్టి సౌబాగ్య దివ్యవస్తు వులు 
గరముల నునిచి మంగళ రావమెలయ 
నాయడ ఘడియ ర మరసిదై వజ 
లాయతమాయత మని (ప్రీతిం బలుక 
శుభలగ్నమరుచేర సుముహూ ర్తనునుచు 
నభినుతులొనరించె నమరనంఖఘంబు; 
'కెరయెత్త ముఖచం(డ్రదీవ్తులు వొలయ 
యిరువురు నొండొరులీక్షీంచి రంత ; 260 
వారిమూాడ్కి_ సతి చెక్కుటద్ద ౦బులందు. 
గరమొప్పు షత్రశేఖలభంగి నమళె; 
వనితఛూవులు హరివత్‌ంబు మో 


కలా వ్ర జౌండము. 87 


జబనుపార నీలాల పేరులట్లుం జె 5 
సుంభారువాము మింద సురవల్లి నిగుడి, 
విరులు రాల్సినభంగి వెలందొప్ప నిక్కి 
పరువడి చేం దలం[కోలొప్ప జోసె; 
కరమర్థ్ధి హరి కర్య(గహణంబు సేయం. 
నలితవకా వందిమాగభరావములును 
జలువాగు నద్వి జాళీ రాషాదములును 
మంగళ పాఠ కమహీతచాక్యములుం 

నింగి ముట్టగను ఘూర్లిల్లై సంబుధులు, 
అంత హగోమాదికృత్య ను లెల్ల దీర్చి 
నంతోవచిత్తు.డై కౌరి పెంపొంచె, 
అనుపమ భభ త్యుభోడ్యాన్న పానములం 
ద'పీ యందటికిని డగకలు నిచ్చి 
నందయశోదల నయ వాక్య వస్తు 
నందోవాములం [బీతి సలిపి వీడా లిపె ; 
శోథ నదినములు సాంపార ద్‌ర్చి 
యాభామినియు. చాను నంజబుజోదరుండు 270 
శేళివార్యములం దుం గృతకా(దులందు 
శ లసానుపులందు సరసులయందు 
వెదర్భితో రతివల్ల భ' శేళి 

నాదట సుఖలీలలంబె మురారి, 


వీ [ఫు స్యుమ్నుని జననము 8... 


అటనొక్క. యుజాద్‌ కబల రుక్స్‌లెకిం 
బటుతరం'జై న గర్భ(త్తీవహింప 


రత ద్విపద భాగవతము, 


మగువకు ఘృతకశీమంతోత్పవంబు 
నెగడింప( టొపి) దె గెలలు నిండుటయు ; 
వారఫాలనయనాగ్ని సడంగిన మరుండు 
వారికిని రుక్టీణియందు (పద్యుమ్ను. 
డనుపేర హరి యవతార భేదమున 
జనియించెనో యన ! ల తనయు. 
డావు(తుం గనుగొని యతిగారవమున 
చేపార నంతోషమెసంగి వర్తిల్ల ; 


=: నుెటింటిలోనుండీ (పద్యుమ్నుని శసంబరుండపవారించుట 3 
64 మువ్వంటుదినమ యొ | ముదులపటి 
గ] వరి, 
నెవ్వండో కొనిపోయి నింటిలోనుండ !* 
అని మహారోదన మటుసేయ కౌరి 
విని సంభమించి యవ్విధమెల్ల మున్నె 
యెొటింగిన హాండయ్యు నెఆుంగనియట్లు, 
వెజుం గంది నలుగడ వెదకంగం. బనిచె, “ 280 
వదలక. జన వూర్యచవై. రంబుం జలంచి 
యడయుం.డై శంబరుండను దైత్యవరు(డు 
కొనిపోయి జలధి నక్కొమరుని వె చి 
(= 
చనియె, నాశిశువు మత్స్యము(మింగ నంత, 


దా నము(తములో వేయబడిన బాలకుని 
మళ్స్యమొక టి (మి౧గుట కా 

ఆసావికులు వల నమో ను దిగ చి 

కానుక యిచ్చినం గని శ ంబరుండు 


కల్యాణకౌండ ము, 89 


యడణబూాల కొప్పీంపుమని పంచె వాండు 
తడయక యమ్బోను దళనంబు సేయం. 
గడుఫులోనున్న చక్కని కుమూరకుని. 
గడు వేడ్క నాదై త్య కాంతకొప్పించె ; 


మాయావతి (పద్యుమ్నకుమూరుని మక్కువతో. బెంచుట:.. 


నంతమాయావతి యాపవు(తు గాంచి 

నంతనంబునంబేలి సామనన్యము:: 

నాఫు[తు శుభ శేఖలంతరంగమున 

నాపోక (6 గనుంగొను నందండ పొక్కు 

నక్కు_న నిడు మద్దులాడు. న్నిచ్చు 

జిక్కకౌంగిబం చేర్పు చేష్టలు మజుచు 

పీరీతిం ఇ-+చగా నెలమి కందర్పు. 

జారూఢయవ్వనుండై చూడ నొప్పె , 

ఆలోలమదనుని యాకారనరసి 

నాలోలనయన మాయావతి మునిగి 290 


_' మాయావతి ఆరూఢయావనుండగు (ప్రద్యుమ్నుని 
గాంచి 'మోహించుట ఏ 
రతికాన సేసి గారవము వోనాడి 
చతురత గతులను నరనభావమున 
నాపడయతి యొక నాండతిరహనస్యమున 
వై పడి పట్టిన భావజుండలిగి 
“ కటకటా! ఈపని గర్హణంబనక 
నిటు సేయండగునమ్ము | బ్రందీవ రాశీ ! 
తల్లి వి నీవు సీతనయుండ నేను 


90 


ద్విప దభాగవతనూ, 


చెల్లునే పాపంబు చీయంగ నీకు? 

ఎక్కడ నినంజూడమిట్టి దుర్నీతి 
నెక్కడగలిగె |! నీవెన్వతప ” నుండు ; 
హారికిరుక్టిణికీని యవతరించుటయు 

నెజీగ శంబరుండు తానిందు. దెచ్చుటయు 
జేరిన చందెంబు జెవ్పె, వెండియును 
నారామ భావజు నల్లన పలికే, 

రతినేను నావుష్పరతుండవు నీవు 

(పతిలే యాదిదంపతులము గాన 
వీండా: గతిగాదు వీని “ర్లించి 

దండిమై మనము వోదము ద్యార వరికి, 
ఇతండు మాయా విధం చెజటులస నీతనికీ. 
(బతి లేని విధ్యలభ్యానంబు చేయు ఫి 800 
మనుచు మాయా వతి యమ్మ విజ్య 
మనసీజునకు నిచ్చె మంతయు కృముగ 
(పద్యుమ్ను (డంత నాపడి చే. బెక్కు 
విద్యలు నేర్చి యా వెలందియు. దాను 
(థుతిబూని వర్సింపం బెలిసి శంబరుండు 


జాస్‌ శంబర (ప్రద్యుమ్నుల యుద్ధము ఏ 


నతి వేగమునను మహాో(గహ ౦బొదవ 
మడడను" చెగటార్చ్ప మది పిచారించి 
గడంగోొని లయశకాలకాలుడోం యనం 
బటి తెంచి వై చిన భావజుండలిగి 

యుజక యాతని నకమురుముస్థ్రీ బొడిచె; 


కల్యాణకాండము, 91 


వాడు మహాోశ క్రి వైచిన వమురుండు 
పొడీగాగ నది[దుంచెం బుడకచంనమున, 
అప్పుడ య్యసుర మహాోబలంబొడవ 
నుపష్పరంబెగసి సెనురగమె పడీన 
గరుడు.డై యాపాము ఖండించెమురుండు ; 
తిరుగక దనుజుండు గీరుండై. పేర్చి 

వనద మై. పాహాణవరువుంబు( గడియ 
ననిలుల్నడె విరియించె, నదియె పడిన 
కులిశ మె దునుమాడే, కొొంకక వాండు 
కలుషించి కేల ఖడ్దము నెత్తుకొనుచు 810 
బలువిడిం గవిసిన భావనంభవుండు 

తలం (దెవ్వనేసె నుద్ధ తకోవుండగుచు, 
చేవనంభఘములాశ్చె దివి. బుష్పవర్ష 
వమావిష్టుతనయు_ప్రై నందంద కురిసె, 


మ (పద్యుమ్నుండు నతితోంహాడ ఉ్యారవతికి వచ్చుట :... 


అసుర నీగతి. దెగటార్చి, వానింటి 
వసుర త్న భావణావళు లెల్ల. నొనుచు 
నంతరిక్షంబున నా ద్యారవతికి 
గాంతాన మేతుండై కంతుందేతెం చె, 
అంతట బురజనులండటు. జూడ 
నతంత కౌరి గృహంజబున నిలువ 
వైదర్శి దగ్గజవచ్చి యిీావ్నీంచి 
యాదవాన్వయ జూతు సొాజూనుశాహు 
సీలనీలాంగు నున్ని_దాంబుజాతు 


92 


ద్విప దభాగవతము, 


చాలభాను(పభా(పతిమానవస్తు 
హారకుండలకిరీటాకల్పకలితు 
నారాయణాత్సుజు నారీన మేరు. 
గనుంగాని కృమ్ణుగానో వు ననుచు 
ననుమాూనమునుంబొంది యాకాంత పలిశే. 
““సుందరాంగుంజేరి సుతుండకో ! ఈతం 
డెందుండి వచ్చెనో! ఎవ్యండో! ఇతని 820 
చేయను కనియనో! ఈ కునూరకుని 
యేయింతినో చెనో! ఇతని కౌగటిక[” 
అనిపలి__ తనకన్న యర్భకుం దలంచి 
ననములు, చేప చావ్సములుబ్బీ చేల 
జిండ “నేం గాంచిన శిశువ్ర (పాణంబు 
లించాక నుండిన నిం తే కాకున్ని! ” 
హరియెడ నాతని యంగంబు సొబగు 
మెర మెరందోంప నర్శిలిపెర్ణిమాన 

దన వసుకేవుండు హరియును బలు 
జను చేర ేవకీనతులును దాను 

మారుని యాకార మహిమ వీవీంప; . 
నారదుండే తెంచి నలినాతుం. గాంచి 
యెన(గ బాలుని ఫురిటింటిలోనుండీ 
యనుర యుత్తుకంబోయినది యాదిగాలగ 
చెప్పీ నీవు తుడు చి త్తజుండీతం 
డిప్పాలంతుక కోడలిది రతి దేవి 

యని చెప్పీ నారదుండరుగ నండజును 
మనముల సంతోపమగ్ను లె రంత, 


కల్యాణకాందము. 08 


కడు వేడ్క_ రుక్టిణి కదియంగ వచ్చి 
కొడుకుం గోడలి ౫త్ఫుకొని కాంగిలించి 880 
వసు చేవ జేవకీవనజాత వాలుల 

కనలార (మొక్కి_ం౦చి యింవుల. బొడలె, 

వురింటి-”'. జెయిదప్పిీ పోయిన కొడుకు 

మరలి యి న్నేండ్లకు మగువయ 6 చాను 

"న తెంచె హారిభాగ్య మెట్టిదో | అన 

జాతుర్య సుఖలీల నలిపె మురారి, 


జ న(తాజిత్తుని వృత్తాంతము వాం 


అంత న(తాజిక్తుడను 'రాజవృప.భుం 
డెంతయు భయమంది యిందిరా విభుని 
కాన్యమంతకముతో నమృ తాం.శుమండ 
లాన్యక ని చ్చెదమ వ చెప్పుటయును 
చెబింగొెండి యారాజు వెన్ను నికేల 
వెజచి యమ్ముణితోన వెలంది నెట్లిచ్చె 
నాక్‌ థం 'జెప్ప వేయని వేయ శుకుండు 
(పాకటంబుగం గుర్నుపవరుతో ననియె. 
అనఘ! న(తాజిత్తుండను ధరాస్‌నుం 
డినుగూర్చి తపమాచరింప నాతనికి 
మెచ్చి వరంబిచ్చె మిహిరుండు వేడ 
నిచ్చె న్యమంతాఖ్య నెనంగు రత్నంబు 
నామణి వత.౦బునంవొప్పం దాల్చి 
తామరసాఫ్తుండితండకో! యనలో 840 
ధరణి యేలుచునుండి చార కా పురికి 


94 ద్విపద భాగవతము, 


నరుదెంచి యొకనాండు హరిజూచు వేడ్క 
నరసిజనఖుండేల చనుచెంచె! ననుచుం 
బుగము వారెల్ల న తమంది చూడ 
శౌరగేహమునకు. జను బేర, కృస్షుం 

ఇ రాజా మన్నించి య్‌ బూజించి 

యొక కొన్ని నెలలుండి యొక్క_నాండతని 


అజా | (శ్రీకృన్ణుండు స తాజిత్తుని న్యమంతక మణిని యాచించుట .. 


నకుటిల చిత్తుండై య క్రాముండనియె; 
“ఈ రత్న మిమ్ము సీశేవస్తువై నం 
గోర నీ కిచ్చెదం గొనుమున్ని” నృపతి 
“ కనకంవుమాడలుం గడంగి .::చ్చలును 
చెనిమిది చారువులిచ్చు సీరత్న 
మెవ్యరిచే నున్న సలి బాధలును, 
జివ్వయు దురితముల్‌ చెండవు నరుల 
నినడ త్తమిరత్న మిోనోపి” ననుచు 
ధనలోభమున బల్హై. దగువాండు దన్ను 
నడిగిన వస్తువు లడంచి యీ జేర 
కడలిన దుఃఖార్తులగుకెందు నరుదె! 


=: నతాజిత్తు (పసేనునకు మణీనిచ్చుటయు, వాండు వేటకుం 
బోవుటయు:; -.__ 
వనజాతునకు నీక వంచించి రత్న 
మనుజనికిచ్చిన నా(పసేనుండు శి50 


1నీతిబాధఅండుణు * దురితంబు 





క ల్యాణకౌండము తీ 95 


నావుణి ధరియించి యశంబు నెక్కి 
కామించి యడవి కొక్క_(డు వేంట వెడలి 
మృగముల నొంప నమ్మేదినీవరుని 
మృగరాజు చంపి యామిహకంక నతని 
మెడనున్న రత్నమర్శ్శిలిం గాంచు కొండ 
పడలోని కరుగంగ భల్లూక విభుడు 
యా శేనరినిం (దుంచి యామణిం గాంచు 
(బాకటంబుగ మహాభవనంబు సౌచ్చె. 
అంత న (తాజిత్తుం డనుజుండు రామి 
శింతయుం జింతించి యిచ్చలో వగ చె, 


ఎ--: న_కాజిత్తు (శీకృన్లుడు మణి నపవారించెనని 
నం దేహించుట == 
“ కటకటా! అడవి కొక్కారుండునుం. బోయె 
గుటిలత నెవ్యరు కరాల్చిరోగాక ! 
తనకు నమ్మణి లరాని తవ్వున శౌరి 
మన(పసేనుం బట్టి ముడియింపంబోలు ! 
అతంజేల లోబడు నన్యులచేత శ 
ఇతరులీసాహానం బేల కావింతు ? 
అడిగిన యీ నేరకనుజన్ను. గోలు 
పడితినక్క_ట !”” అని పలవింపుచుండ 
పని పారులెల్లను విమ్లుని దలంచి 
యనుమానపడుచుం4డ నామాట లెజింగ 860 
యపరీవితజాని యగు శౌెరి యట్టి 
యపకీ Ge నడంగింతు zen 


ద్విపద భాగవతము, 


నడవికి. జను బారులందబు. నొలువ. 


a అలో ఖో జోకు ఖో 
ఏన్ని (శ్రీకృన్ణుడపచాదమును నహింపక్‌ మణిని 'వెతుకుటకై 
యడవికీం బోవుట :_ 
గడు వేగ నరిగి సింగముచేతం బడిన 
పాయము. (బసేనుని యచ్చోట గాంచి 
రయమున సి వహానిర్ణ్లమన మార్ష మున. 
జని బుతువిభుచేతం జచ్చినసింహ 
మునుగాంచి ఫురజనంబుల కెల్ల (జూపీ 
ఛ్‌ 
యాగువావాకిట నండంబజ నునిచి 
"వేగ మే కృమ్ణుంా ఏవరంబు సొచ్చి 


అజా! (శ్రీకృష్ణ్టజాంబవంతుల నమా వేశము . 


చన; జాంబవంతుని నదనంబు నందు 
దనరారు నఖ నునుతల్పంబు మిండం 
దనయ నందిడి దాది డానికి రత్న 
మనునయంబున. జూపి యాడింప, కృష 
డరు బేరం బొడగాంచి యడరి యేడ్చుటయు( 
బరువత భల్లూకపతి యేం బెంచి 


పు! (శ్రీకృష్ణ జాంబవంతుల యుద్ధము న్న 
యటపహానము సేసి వారింగిటి ముప 
టె బటి 
ఘట్టనంబులం వాదఘాతల నొంపం 
గడి మాధవుడు సిర్ధాతంబు వోని 
పిడికిట బొడిచిన బెదరక జాంబ .. 870 


శ 


ఈ 


కల్యాణ కాం దము; 9? 


వంతుడు మురవై్ర "వక్‌ ంబు6 బొడున 
నంత కాకారుండై పారివాసిం దాలయె., 
ఇరువురు సీరీతి నిరువదిదినము 

లురువడి పోరాడి యొగి కెటఛారి 
భల్లూక పపిగుం జె బగులంగ ౯ బొడువ 
నొల్ల నొల్లన వోయి యురుమూర్భం డెలిసి 
యేయుగంబులయందు సీరీతిం దొడరి 
పాయకిర్వదినాళ్లు బవరంబు సేయ 
నెవ్వీరునకుం జెల్లు . తండింత సేసె 
నెవ్వరొకో ! అని యి చ్చలోం దలంచి 
యంబుజోదరు నట వాత లో. 'జెలిసి 
జాంబవంతుడు భక్తి సాష్టాంగ మోణుంగి 
చేతులు మొగిడీంచి శిరసున. చాళల్స్‌ 
యాతతవీతి నిట్లని నన్ను తిం చె, 

చేవ! జగన్నాథ! చేవేంద వంద్య! 
గోవింద! కృష్ణ! ముకండ! న కేశ! 
సీవాదిమరా _ర్తివ్‌ నిగమార్లవిదులు 
భావించి కనియెడి పరనూతువీవ! 
ఫారిపొరి (శవ్నావై ఫుట్టింతు జగము! 
వారీిమూ ర్తివై నీవె యనిశంబు (బోతు! 880 
హరుండ వై యడగింతు వఖలభూతములం. 
బరమాత్సు! సీలీలం (బ్రణుతింప వశ మె? 
దశ రథా గృృజుండ_వై ధరణి. చాలించి 
దళకంఠు గెలిచి నీతా చేవి. ఉచ్చు 
(క్రీరాముడవు నిన్ను. జింతింప మజచి 


98 ద్విపద భాగవతము. 


వెరంబు గొని పోరి వంచితు చెతి 

యా యె 

నసాతప్పు సరించి నన్ను మన్నించు 

సీ తత్వ మెజుంగంగ నేర్తునే” యనిన 
“ నాత్రోడ నిరువదినాళ్లు పోరాడ 

భూ తేశునకునై నం బోలునే యందు. 

జెద్దన్ర నివు నాపిడికిళ్లు దాంశి 


న. శ్రీకృష్ణుడు జాంబవ తీకన్యను బరి(గహీంచుట ND 


తద్దయు నొచ్చె సీ తనువంచులి”బలుక 
*రరసిజోదరుండు బుతపునకిట్లనియ, 
“ధరణి సీన్యమంతక నిమి త్తమునం 
బరపైన యపకీ ర్తి పాటిల్లై రూ+కు; 
చేపార సరత్నమిచ్చి సం (వీతి 
వేపంవు”” మనుటయు విని భల్లుజేండు 
నానుణి నర్పించి రూాల్లసఠభ్రాతే 
వామలో చన జాంబవలినిచ్చి హరికి. 
(బణమిల్లి “ఈక న్యం బల్నిగా చేలు 
(ప్రణవాళ్ళ!” అనిపల్క_ పద్మాశుండతని 
మన్నించి కన్య కామణితోడ నమణి5 
(గన్నన గైకొని కదలి యే కెంచె, 


వాల. బీలడ్యారమందుండిన పొఠులు పురమును జేరి 
(శ్రీకృష్ణుడు మడిసెనని చెప్పుట :--- 
చెన్నార వెన్నుని సేవించి వచ్చి 


1ఒశేపాద మున్నది, 


390 


శ్‌ స 


శ్‌ 


కల్వాణకాండము, 99 


మున్ను బిలద్వారమున నున్న పారు 
లాకంజలోచనుజాపెజ నడంగి 
రాకున్న శజెగడి వురంబున కరిగి 
యావార్త నెటింగింప నఖలకాంధవులు 
-జీవకీయును వసు దేవుడు గలయి 

"జీవ తాగణముల ద్విజలోక తృ_ప్తిం 
గావించిరంత; నాకమలభో చనుండు 
డాగర కావురి సొచ్చి తగ నుగ సేను 
నారూఢగతిం గాంచి యండబుం జూడ 
(టీకి న_్రాజిత్తు. బిలిచి (ప్రసేనుం 
జతల వని వమృతుండైన చందంబు 
మరి జాంబవంతుడు మణి వహారించుటయు 
నరయ నాత(డు కయ్య మాడిన తెలుగు 
నచ్చుగా నెతింగించి యతని కారత్న 
మిచ్చి మనోవ్వధ నెడల మురారి. 400 
ఊ_త్తములగు వారికొక నింద వొడమ 
నుత్తల పడి తీర్చ కోరు బే నిలువ! 

అంత న[తాజిత్తుం డమ్మణ్‌ చాన 
వాంతకుశేం గొని యంతరంగమున 
సిగ్గును దుఃఖంబుం జిడిముడి పాటు 
నగ్గలంబొదవ నిల్లని వివారిం చె, 
అక్క_టా!(క్రీనాభు నఖలలో కేకు 
నెక్క_టి నిందించి నృపకోటిలోనం 
శాపంబు సేసితి. బద్భాశుచి త్త 
మేపాటి నొచ్చెనో యేమిగాగలదొ! 


100 


ద్విపద భాగ వతము, 


వారిమాననము దోషవముడంగొడు నట్టి 
చెర వేదియో యని విన్న శాటు నొంది 


పీట న (తాజిత్తు సత్యభామను (శీకృన్ణునకు భార్యగా 
నర్పించుట a 
తనకూ (తు సత్య ను త్రమగుణాభరణం 
డనరార 7 సేసి తనవారు దాను 
మణితోడం గామినీవుణి నొప్ప నిచ్చి 
యణిమాదిగుణపూర్లుడగు హారి కనియె, 
“ పర మేశ! నాకూర్శిపట్టి యీకన్య. 
బరిణయంబై రవి[పభ నొషమణియు 
ధరియింపఫ్రు” మన్న మాధవుంజా నశేం|ద్రుః 
గరుణించి నాయ గనుంగాని పలికే, 
“ అరులు మిత్రులు నాకు నరయంగ లేరు 
పరమాస్పుండవు మాకుం భావన చరిత! 
ఈ నాతి నిమ్ము నాకను వలల 
మేనాల్ల చేసికు నిచ్చితి”” ననుచు 
నాతని కర్పించి యాసత్య భామ. 
(టీతిని జెండ్లాడె పీతాంబరుండు, 
సత్యభామయు. దాను నం|ప్రీతితో డ 
నత్యుదాత్త సుఖంబు లంకె మురారి, 


మనీ (శ్రీకృష్ణ? లభ్మద్రులు కరిఫురంబునకు వెడలుట .___ 
అలోన. బాండన్రులట లక్క_్యయింటం 
గాలి చచ్చుట విని కాలక నుంట 


410 


కల్యాణ కాండము, 101: 


చెలిసిన వాండయ్యు. 'దెలియని యట్లు 
బలభదు(డును దాను బయనమై కదలి 
కరిప్రురంబున కేల గాంగేయ వికుర 
కురుఫప్రుంగవులం గనుగొని పాండు సుతుల 
డల(చి దుఃఖంచి కాంధవులును దాను 
కలిసి వర్తింపు నక్క_డ నొంటియిన 


me. శ తఢన్వుండు స్మశాజిత్తుని వధించి మణిని వారించుట :=- 
య(కూరకృతవర్శలా కృష్ణుతోడ 
న[కుడా శ తధన్యు వడిం జూచి పలికి 
“రడరుచ్ము నతాజితను వాండు నీకుం 
గడయపచు యీనున్న క న్యయు వారికి 420 
నిచ్చి నాతని రత్న మేవెంటనెన 
ఫుచ్చుకొమ్మ” నుటయుం బొరి నొక్కరాి 
తనయింట నున్న స(తాజిత్తు నిద 
దనిసి యుండంగ మెడ. వజిగి వధించె, 
త రుణులందజు నేడ్వం దనరి యానుణిని 
వారియిం చె శ తధన్వు డబ యింత తేక 
సత్యభామయు. దం[డీ చావున కడలి 
యత్యంతళో కాన నతని కాయంబు. 
ద్రైల సక్యము జేసి తగుచోట నునిచి 
యాలేమ కరిఫృరి కరుదెంచె నంత, 


త్న (శ్రీకృన్లుండు శ తధన్వుని. జంవ్రుట :--. 
ఆమాట విని కృస్లు డబల నూరార్చి 


102 


ద్విపద భాగవతము, 


'రాము(డ( దానును రథ మెక్కి. కదలి 
తరలాథీ.. దోడ్కొంని ద్వార కావురికి 
నరుచేర శతధన్యు. డాన్యమంతకము 
న(కూరునకు నిచ్చి యతిజవాశ్వంబు 
విికమంబున నెక్క హలియును డాను 
పటురయంబున వానిపజ్జం చాశుటయు. 
జటులత వాని యశము జవం బెడలి 
భరమోర్వకను బడీ (పాణముల్‌ విడిచె: 
తురగంబు కూలిన ందోరంవు భీతి 480 
నాతడు కాల్నడ నరుగట. జూచి 
యాతతరయమున నరదంబు .[దోల్లి 
ఘునచ్మక్ర ధారణే, గంఠంబు నటికి 
తనువెల్ల న"సి రత్నము గాన లేక 
““శతధన్వు నూరే చంకపితి నకట! 
ఇతడు మహామణి నెందుంచినా౭డొ? 
అరసికొందము గాక” యనిరథం బెక్కి 
యరుదేర హాలవాణి వారికిట్టులనియె. 


— బలరాముండు మిధిలానగరమునకు వెళ్లుట ; 


అచ్చట దుర్యోధనుండతని వద్ద గ డాయుద్ధ మభ్యసించుట పమ 


“ఈ మిధిలాధీశుడితండు నానఖఘుయ 
కామించి యారాజుః గాంచి వచ్చెతను 
నీవు పొము ని” పల్కి. నీలాంబరుండుం 
“వే వేగ విథిలకు విచ్చేయ నతడు 
యెదుజే(గి సీరికి నంతయు వేడ్క. 


క్ర ల్యాణకాండము క 108 


జదురొప్ప దేవోపచారన(త్కియలు 
నతిభ క్షం బూజింప నతదిగేహామున+ 
జతురత నాకకొొన్ని నంవత్సరములు 
కలసి నర్దింప నక్క_డ సుయోధనుండు 
వాలితోడ ఒటుగ దాభ్యానంబు సక. 


mee. అకూరుని వృత్తాంతము కా 


వనజాయుండును దాషరవతిెకి జే తెంచి 
తనరారు మణి శతధన్వుని వద్ద 440 
గానక యుండుట. గాంతకుం జెప్పి 

వూని నత్రాజిత్తు భూమివర్వ్యు నకు 
బరతొాకికంబులు భక్సింజేయిం చె, 

అరయ సారత్నంబు య[కూరుండె త్రి 

కొని వోయి వనభూమి కుత లి మై యుండె, 
అనఘ మానను డెన య్నకూరుం డరుగ 
నాపట్టణంబున నఖలమం(నతులకు 

దూపి లె ఛభయక స్టదుష్టరోగములు, 

అని చెపుటయు వసి యకూరుండెట్లు 

ఘ నవుణ్యుండ య్యె నక్క_థం జెప్తుమునుండు ; 
మున్నశ్వసాలుండు మొగి ననావృష్టి 

ఖన్ను ఇదె "కాళి కేగయనం గాత రాజు 
హరువరంబునం గనె యమృ ౪"౦శువదనం 
దరలావీ,కాందిని తన కరార్భివు(త్రి ; 

ఈక న్నెచే నన్ని (యిీత్సిళాధలును 
'శోకరోగాదులు సోంకక యడలో ; 


104 


ద్విపద భౌగవత ము, 


ఆకన్యరబీతిమై యశ్వపాలు నకు 

చేకొని వడిం బెండ్లి సేసి పంపుటయు 

నానాతి వరియించి యఖిలదుఃఖములు 

మూసి సుఖం చె నన్సునుదవ ఘట 450 
ఆయింతి సుతుంజై న యకూరుం డలిగి 


పోయినక తమునం బులై నీపాప 


*అ(కూరుని (శ్రీకృన్ణుండు పిలిపించి బులు చెప్పి 


మణుల వానికే మణిని (పసాదించుట :_ 


మనిమాచి శౌరి... న్మక్రూరుం బేమం 
బనివడి దూతలం బంచి రప్పించి 
యతనితో నొక్కనాండ తిరహస్యమున 
కతదళ సే(తుడు చతురుండై బలి, 


6“ అడరి స తాజిత్తు నడంచి మాణిక్య 


మురవడిం గొంపోవ నొగ, వెంటం దగటి 
శతధన్వు నూరకె చంవితి గాని 
యతులితంబగు రత్నమతని చేంగాన 
మక్క_టా! (శ్రీధనంబది పొడిగాదు 
యిక్కు..వ జ్ఞాతులకిది యహితంజు 
నీయింట నతని మానికముండె గాన 
యయ ధర ములు నికట చేయ ఖై 
నిది నాకుం [లీయమన్న ”” నింది శానవిభుని 
పదపంకజములకు. (బణమిల్లియతండు ' 


-* గోవింద! కృష్ణ ! ముకు ద! మురారి ! 


పాననగుణపూర్ష | పద్భాయ తాత, |. 


కల్యాణ కొండము, 105 


నర్యాత్త లందును జరియించు నిన్ను 
సర్వేశ |! deXoNXc జనునయ్య నాకు జ్జ 460 
అని పల్కి. వారిచేతి క(కూరుం డెలమి 
తన రార నాన్యమంతక మిచ్చి(_మొక్కె.: 
కె”రి నంతనమంది జ్ఞాతులు చూడ. 
గోరి యారత్న మ్మకూరున కిచ్చి! 

“ ఈకథవిన్న మిాకీప్సి తార్థ ములు 
(పాక టంబుగ నిచ్చు భవ జా భలుడు స్త 
నపకీర్కులడగించు నఘములు. జెజచు. 
గపటంబు లఅెడలు నముంగశ ములు నిచ్చు a 
నని చెప్పి మరియును నంబుబోజరుండు 


— (శ్రీకృష్ణుడు ఇం్యద్ర్యపస్థపురమునకు వెడలుట :-- 
తనరంగ నిం్యద(పస్థంబున కరి గె, 
అఖలలోకా రాధ్యుండగు విశ్వగురుండు 
సుఖతరంబుగ.6 బాండుసుతుల సీక్నీంచి 
సువతి నొంతికి ధర (్రసుతునకు (మొక్కి 
కడియంగ భీముని గాొంగిటం జేర్చి 
నవ్వుచుం డన(మోల న(ములై యున్న 
కవ్వడిక వల నొక్క_ట నెత్తి (పేమ 
నందతీ సేమంబులడుగంగ వార 
లందజు.( బూజింప నానందముంది 
నొంతియు. గ్భమ్లు నక్కు_నం జేర్చి దుఃఖ 
మంతకంతకుం జేర్చి యా_ర్తిమె నేడ్వం 470 
గరపల్ల వంబున. గన్నీ రు, దుడిచి 
నరువండ. దన మేనయ త్త సూ'రార్చ్చి 


106 ద్విపద భాగవతము, 


ధర (్రనందను కీలు తన కేల బట్టి 
యర్భిలి నిగుడ నిట్లనియె నావ రి, 


వానే (శ్రీకృష్ణుడు పాండవుల శ్నేమవా ర్లల నరయుట : ._ 

“ అక్కా ! దుర స్రదులగు శతు) నులు 
"పెక్కు. పాటు €: మమ్మ బెట్టంగ ఏనుచు 
నొప్పగించిన యళ్బ్వులుంటిమి గాని 
యప్పటప్పిటికి మిమ్మురయంగ లేక 
డై వంబుక తన నింతటి బాధలుడీగ 
చేవిధంబున బుణ్యులీలోకములను స్టే 
అనవుండు ధర్మరాజూ క్షం జూచి 
వినయ ఇ "ంధవములు వెలయ నిట్లని య, 

““ అన్థమాత్స |! నీ మర్శమరయకయున్న 
మననేర్తు మే మేము మర్హ్యులలోన ( 
తల్లి యు, దం[డియు. దైవంబు గురుండు 
నెల్ల బాంధవులును ల నీవె మాకు! 

_ ఈకొద్దివాశ్కేల నిహపరంబులకు 
మాశెన్వరున్నారు! మధుక్రైటభారి (22 
అనుచు మజ్జన భోజనాది నత్మా_ర 
వినయోపచారాడి విధుల బూజింప 480 
హరియుంబాండవులును నన్యోన్య మై త్రి 
నురురరంబుగ నుండ నొక యేడు చసియు. 


Snes. (శ్రీకృమ్ణుడును బార్దుండును వేటకై వెడలుట !____ 


ట్ర త్తి నొకనా౭ండ. సపోదియుం. కార్టుండును 


క్‌ ల్యాణకాండ ము 107 


జిత్తాబ్బముల వేడ్క చిగురులు వొచమ 
వాయువేగములై న వాజుల బూని 
యాయుధప౭ పూర్ణ మగు రథంబెక్కి_ 
యగణితసార మేయావళితోడ 
మృగయులాయుధం శ్లి మెజుసి తో నడువ 
గాకోలభీక ర కాకోదరంబు. 
_ గాకరయిల్లి కము భీకర రావకులము 
నపరిమి తాభలహ గ్యత.కులము 
కువితకోలాంగాలక్‌ 'లా .- లంబు 
కంతుండఖండితఫఘ న వీప్పలంబు 
వరతపఃపరికీర పల్ల వన్లలము 

భా గాథ 
(పకటితకుంజర [(వాతకంటకము 
వికృతభల్లు వ్యా[(ఘవృక సమూూహాంబు 
నగు మసోరణ్యంబు నందంద్‌ చొచ్చి 
మృగయానుర కులె మెలల యాలోన 
వలలొగ్గి తెరలొ త్తి వరభటో త్తములు 
బలిసి ర్‌ 'య్య్మూలనుంండి పదిలమై నూంద 490 
పరగ గిటిచ్యా(భుభల్ల సారంగ 
కరిసింవాశ ర భఖడకలులాయనులు 
గండ భేరుంజాది ఘనవ్చుగాదులును 
దండిమై ంబరవర్వెల దగిలి ర యుచును 
'గుక్క_లవిడుచుచుం గోరి పెన్వలలు 
చెకొ నం జుట్టియు నివిజా స్ర్రసమిపెం 
బొలియించియును మృగ ౦బుల. గ్‌టణంచి 
యలసికృ స్లూర్దును లర్క-క న్యక క 


108 


66 


ద్విపద భౌగ వతము, 


జనుచెంచి శీతలజలమాని తీర 
మున డరుచ్చాయ నిమ్ముల విశ మింప ; 


ఎః కాళిందీపదిణయము |. 


ర కాబ్ధపదతల రాజీవ వదన 

మా కికమణిదంత ఘన: ననయన 
ఫులిననితంబ కంబుపమానకంఠ 
యావ _క్షనాభ రథాంగవతోజ 

శె వాలరోమనంచయ బినపాణి 
యననొప్పు కాళిందియను వరారోవా 
చనుదెంచి కృన్షుని సన్నిధి నిలువ ; 
వనిత సౌ ఫాగ్యలావణ్యఛాతుర్య 
మ?మిప. నేతుండై హరిచూ చెనంత, 500 
నరుండింతిం గనుంగొని * నళినావీ. ! వంటి 
కరుబెంచితీ వెవ్వెరని పల్కుటయును, 
మురిపెంవు సిగ్గును మోమున 'బెరయం 
దరలాతురోచులు దనర నిట్లనియె. 
కాలాత్సుండగు సూర్యకన్యక "జీను 
'కాళిందియనుదాన6. గమలాత్సుం గూర్చి 
తపమాచరింతు నీతటనున, వేట 
నెపమున( నే తెంచు) సీరజోశరుని 
కామించి వచ్చిన కార్యమం చనిన ; 
ఆమెను మన్నించి వారి తోడుకొనుచు 
కరివురి శేతెంచి కాళిందికన్యం 
బరిణయం బె యొ స్పెం బద్భులోచనుఃడు, 


కల్యాణ కౌం దవా, 109 


అర్జును రథనూతుడై తోడువచ్చి 

నిర రా ధివునాజ్ఞ చెదరి ఖాండవము 
హుగతవాహానునికి నాహుతిగా నొనర్చి 
యతనిచే గాండీవమనుెసీరి ధనువుం 
దజుగని యమ్ములు దరుచరథ్యజము 
వలిలెడు రథమును వాజులు. దెచ్చి 
నరునకు నిచ్చె; నానరు వేత మయుండు 
దరికొను కాండవడపహానంబుం. కూసి 5'0 
(బడికి నభామంటపంబును గట్టి 

గదయు శంఖమునిచ్చి కడుభ క్రి నరిగా, 
వారియును రథ మెక్కి. యటివయు. చాను 
దరమిడి చనుబెం చె ద్వార కావురికి; 
సాత్యకి నరుతోడ శస్రాశ్రు విద్య 
నత్యుడాత్త త కర్చి వారిం గొల్సివచ్చ్చా; 
వారియుం గాళిందియు ననమాస్త్ర కేళి 
నరన సౌఖ్య క్రీడ నలివిరింపొంద్‌, 


అపాన కుతి (తవించాపరి అ౭యముూ == 


వారక నాలో నవంతిభూపతులు 
పీఠులు వించానువిందులు (పేమ 
శమ ముద్దుచెలియలి ధవళాయ తాత. 
విమ లేందువడన నం(వీడనిదాన 
నారూఢలీల న్వయంవరోత్పవను 
గారవంబునం జీయగాం గృృ్దుం డెతిం 
చని భూపతుల నెల్ల జడిసిపోంద్రోలి 


110 


చ 


య! 


త్‌ో 


ద్విపద భాగవతము, 
వనిత. దోడ్కొని వచ్చె ద్యార కావురికి 


న. న త్యాపరిణయను మి 


అగ్ని జిత్తుండను నారాజుతనయ 

నగ్ని జి తాఖ్య నాయబ్ద గోచను(డు 

కడు వేడ్క_తోం బెండ్లి గానిచ్చం గోరి 
కడంకం గోనలపతికడ కేలా నతడు, 520 
కొనకొొని హరి నెదుర్కొ ని తోడుకొనుచు. 
జని యిష్ట్రపూ వల నం(వీతుం జేసి 
కారుణ్యగుణపూర్ణ ! కల్యాణలీల | 
వారిజోదర |! లోకవంద్య ! (శ్రీకృష్ల ! 
నాయింటి కరుదెంచి నన్నుమన్నించి 

చే, యుగంబులయందు "నే, గృ తార్జుండ 
నేమివిచ్చేసితి రెరిగింవు ”” మనినం 

దామర సాముంజాత నికిట్లు జెప్పె, 

పీక్యాతు సత్య నున్ని (దాంబుజావీ, 

మాకు నిమ్మ”నిన సమ్మును జేందు. డనియె, 
హరి ! నీవు మాయింటి యల్లుండ వాట 
పరవముకాతుకము మాబంధుల కెల్ల 


'పీపటణంబున చేడు శాశ్వతము ' 
వ, 


చేపారు నురు వృషభేం[ద్రంబు లిట్లు 
ఇాతశృంగోత్తుంగ చటులనత్వమున 
భూతలాధీశుల. బొలియించుచుండు 
వాని శేడింటిని వసుధ పై 6 గూల్చు 
వానికి. గాని యావనిత సీననుచు 


క లా్యణకొండము. 111 


కాక వె టజ్రితనమున నున్నాడ గాక 
యకలంక ! నీకంకు నధికులు గలం? 530 
ఈకొసని యుంకువ యిద్ది యుం.కె ల్ల 
నిక సాధ్యం బేడి ? సీర జోదరుండ |! 
అదిలోన నా౭జోతు లన్నింటి నడచి 
సెనుపార నకన్యం బెండ్లి గమ్మా”నిన : 
వారి మేడురూవుల నాంలబోతు. గమిసి 
పరువడి లేగ్నదాటం బట్టి బంధించి 

ధరం గూల్చి పేర్చిన బె త్వారిం జూచి 
వురజనులద్భు తంబును బొంది చూడ 
నాపౌర ౩" వానులంబుబోదరుని 
వగాప్రుచెంగలువల సొరిది. బూజింప 
సీకృష్షుం డిట దానె యేతెంచి పొందు 
సీర న్య సౌభాగ్య మెట్టిదో యనంగ | 
శుభలణ్న మఠరుబేర సుండరీతిలక 
నభినవంబుగం బెం స్రియయ్యు మురారి, 
అతినం(భమంబున నాకోన లేందుం 
డతిన యంజబజుగ: గన్యక్‌ రణంబుగాలోం 
బది వేలు గోవుల బదినేలు కఠుల 
ఏదితంబుగా మూడు వేల యింతులను 
జటులవాహాముఆ వింశ తినవా(నముల 
కటుక తొంగంబులు పది వేలనిచ్చి స్‌ శ్మ౦ 
యనిచి ఫుత్తేరంగ నంబుజోశరు(డు 
వనిత దోడ్కొ-ని ద్యారవతిశకేంప'దెంచి 
నత్యయుం చానును సౌభాణ్యలీల 


112 


ద్విపదభాగవతము. 


నత్యు డా_త్తత సుఖంబండె మురారి. 


ee. (శ్రీకృమ్ణు(డు భద్రనులతణను వివాహవమాడుట = 


వూని శేకయరాజవు(తిని భద 
మేన త్తకూంతు నర్మిలిం 'బెండ్లియయ్యె, 


మరి స్యయంవరమున మ(టేశతనయ 
నరమి లతుణం బెండ్లి యయ్యె మురారి, 
వటలు రుక్ల్ళీణి జాంబవతి నత్యభామ 
మెజయు కాళిందియు మి(తవించదయును 
సత్యయు. భ(దలతణయును ననల 
నత్యుదా_త్తత భామలయ్యన మం(డు 
పట్టవు జేవ్రులె భాసిల్లుచుండ 

నెట్టన నరకు? నిర్టించి సరి 

వెలంతుల పదియాటు వేలను దెచ్చి 
యలమి 'పెండ్రయ్యె నంచిట్లు సెప్తుఓటయు ; 
నర కుండెవ్వందు 1 వానినలినాతుంయడేల 
బరివూర్చె1 నెక్కడి పడతులు వారు! 
ఈకథ నెజటుగంఫుమని వేడుటయును 
జేకొని శుకయోగి వెప్పంగం దొడలా, రర) 


=== నరకాసురుని వృ తాంతము ము 


ధరణీసుతుండు నుద్ధ త బాహుబలుడు 
నర కాహగయుండు దానవకులేశ్వరుండు 
వరశక్రిమహిము దురారసత్వమున 
ధరణిపై . గలరాజకతి నెల్ల నోర్సి 


కల్యాణళాండము, 118 


తన శాననంబుల దగనిల్సి యంత 
దనివోక యతిజలోవ్యగుండై నడచి 
య గురాధిపతిలాల్సి యన్నీ నోడించి 
నమనుని గెల్చి రాత.సుం బార|ద్రోలి 
. వరుణుగర్వము మాని వాయువు బటుపీ 
పారి కుజేరుని (గ్రోలి భూతేశు గిట్ట 
వనధీశుపాశంబు ష(జివన(జంబు 
ధనదుని పెన్నిభుల్‌ తనసామ్ముగాంగ 
నదితికుండలములు హారియించి యెందు 
నెదురెవ్వరును లేక యీపు దీవించి 
(పాజ్టోతిపంబుగా. బరంయ (దున్దాన) 
దికోయకశ క్రి వర్తింపుచో నంత; ' 


జవ | "బీ వేం్య్యదాదుల చేరవా ర్థింపంఒడి (శ్రీకృమ్ణుండా 
నరకునిమై దండెత్తుట :___ 


"దేవేం్యద్రుండును సర్వది క్పాలకులును 

గోవిందుతో నర్ధిం గూడి చెప్పుటయు 

విని నత్యభామతో విహగంబు నెక్కి. 

చనుబెంచి (పాన్దోతివము మూడ సౌరి 5-0 
గిరి దుర్భమంబు నగ్ని పరీతమగుచు 

ముర క ౦ తబహుపాశ ముల జుట్టివచ్చి 

పరులకభేద్య మైం బరగు నప్పురికి 

నఠుబెంచి పాంచజన్య ధ్వాన మెనలో 

నార్చిన నతిభీషుణార్చులు దిగుడ 

చేర్చి మిన్నందిన భీదింపరాక 


114 


ద్వి ద భాగవతము, 


వారి శార్భ మెక్కిడి యయ్యగ్నిం జల్లార్చి 
కులిశ శాణంబునం గోటలు. గూల్చి 
బలువిడి మురయం(త పాశ (బులడ చి 
చానవసేనలు దటిమి సె నడవ 
నానాన్ర్రములం (దుంచె నలినాక్షుండంత; 


౬ మురాసురగంవోరము |= 


అంతయు గని మురుడతికా(దమెనల 
నంత కాకారుం.డై మైదుమోములను 
ఘనరోమవిస్ఫులింగ ములుప్పతిల్ల 

సునిశిత కీలో(గళూలంబుం (గాలం 
గలువీంచి జగములొక్కట (మింగ నాచు 
(పళయ కాలమునాటి ఫాలాతు(డ నలో 
దట్టించి హుం కార ధ్వని దిక్కులగల 
నట్టహానము సేసి పోరిమిోందం గవిసె, §70 
జ్వూలా కరాళ జిహమగుళూలాన 
వ్యాళౌహీశమను వె చె తాగదవసి. 

కడు బెర్చి నిసిత మాార్షణములు మూడు 
తొడిగి ళభూలంబు. దుత్తునియలు చేసె, 
నురుశరాస్ట్రకమున నురమాడ "సేయం 
దిరుగక ద్రెత్యుండు త్మీవకోపమున 

వారిపై మహాశక్తి నదరింప శౌరి 
శరములు మూంట జ న్‌ రితంబు సేయ 
గదంగొని లయకాలకాలుండు వోతె 
చదియం బశీ,0[దు వతము[ చేయుటయును 


కల్యాణ కౌండమాు 115 


వారి నందకంబె త్తి యమ్ము'రాసునని 
కరమును గదయును ఖండించివై చె, 
యాడవో త్తముడు చ్రాభీలధార 
నైదు శిరంబుల నవలీలం దానుమ 
బలభదిచే నూలు పర్వతంబనం 
నలవరి మురదై త్యుండవని పై (గూలె, 


—? మురాసురుని పుత్రులు కా(మాదుల యుద్ధము :___ 


ఆమురాసుర వుతుల న తా(మాదు 
లానుకుందుని మాంట్‌ నందంద కవిసి 

కర చాల ము నలముద్దర భీం డివాల 
పరగుతోమరగచాపాశ క క్రు లను 580 
బలములు. చారును చాణజాలముల 
బలువిడి గురి మించి పక్రీందుమేను 
వారిమేను నొ (వ్పింపహరియుంగోపించి) 
కరముల (_దెన్వ్‌ యంగంబులం దునిమి 
బరులు [వక్క_లు వాపీ ప్రథములు మురిసి 
శిర ములు వటట ..వగిలి 
యొమ్ములు చి(దుపలైె యెజచులు చదిపి 
యమ్ముులు పొడిపొడిమై జోళ్లు వితిచి 
OO sit Se ఖః 
Men ఛశాఆరగారగ 
యందండ మేనులు నన్ని చందములం 
జిందువందై వాతశేములు వఆవ 


116 


=? నర కాసురని యుద్ద ము రజ 


క - చ్చినరకుండు.గ స్ఫూ_ర్రిదనర 
మకుటకు-డలదీపి, మలయుచు నిగుడ 
నగణీతకటకపహాోరాది. ......*..,. 

, , .రుశేత: కాంతి దళదళ వెలు 

చర రూ(దిపై 6 బొల్పు న పాశ్వుండ నంగ 


హరిందాకి పెల్లేసె నమరులు డలం ర్‌! 
శౌరియ్తాతని యంపజడి మాని "రెండు 
Senne es 

పటు తట్‌ గొబ్బున "లేచి 

యార్చి ముజబోళూలముంకించి వైవ 

నెదువంశవల్ల భుజాలు బాణముల 

పపాత సుత లంగ మూలం జొనిపి 

గరుడుని రెక్కలు కనరంద చేయ 

నుర గారి పటున ఖోద్ధూతభట్ట:లం 

(౫దియుచు) నదియును ఖండించె; శౌరి 

(తిదశులు భీతిల్ల దిక్కులల్లాడ 

(పళయ భాను[పభాపావక కిఖల 

(దను) జూధివుని మేను డారించి శిరము 
భునరీ(వధారను ఖండించుటయును 

మండితమణిదీ ప్పి మకు......., 


ః 


ఇ ఇ శ 5 ౨ 9 ఇళ ఛ * 9 6 1 ఇవ కిం అ ళాల 6 ఇ 4 


కల్యాణకౌండము, 117 


(కూ) రాత్ముండగు నరకుడు గూలుటయును 
బోరన మంజడారవుపష్పవర్ష 'ములు 
0౫ (J 
దివి sa 3 
తలస =. ,+వినువీధిం బొలి చె, 600 


=: భూజేవి తనకవూ?ఃరుండు నరకుని చావునశై దు: 
ఖంచుట ఫాల 


తనయుండు గూలిన ధారుణి దుఃఖ 
వన రాళిలో ముని వనమాలి (మోల 
కటక తాటంక కంక ణచారువోర 
పటురత్న భావణప్రభలు శోభిల్ల 
వరుణాతప(త్రంబు వానవజనని 

యురుత రకుండలయుగళంబు. దెచ్చి 
వారికి నమర్చించి..........*4*3 
పరమానుర క్రిమైం (బార్థింపం దొడంగె 


= భూదేవి (శ్రీకృష్ణుని లార్థించుట 1. 
(శ్రీనాథ! గోవింద! |శ్రీవత్సచివ్నా! 
భానువత్సం కాళ | భృ్నక్తలో శేశ | 
కంబుచ (క్రగ దాశిఘనశార్హవా స్త! 
ఆంబుజనాథ ! పీతాంబరాభరణ! 
విశ్యవిశ్వంభర! విశ (కజనక | 
శాశ్వత! సర్వజ్ఞ! సర్వలో కేశ | 
*వీలామనోనాథ! నిఖిలాండ నాథ! 


*ఒశ్లీపాదమున్నది, 


118 


ఉరుర జోరూవుమెం బుట్టింతు జగము. 
బరను! నత్వస్థితిం చాలింతు వీవ 
తామనరూవుమై దండింతు వీవ 

వీమేన జనియించు నిఖలభూ-తములు 610 
నవని యస్పులునభ మగ్ని వాయువులు 
రవిసుధాక రులాత 3 = జీవభ వులు 

నక లేం డియంబులు నకలశ కలును 
నకలంబు సీరూవు చర్చించి చూడ! 

పూ తాళ్ళ! (శ్రీకృష్ణ! వురుహూతవంద్య! 
స్‌తత్వ మెజుంగంగ సనెంతదాన ? 
నరకుండు నీదయ నాకుద్న వించు 
వరపు[తుండీతండు వరశక్షి పేర్చి 
చేవశా(దోహియు తెగియె నీచేత 

దై ఏక మెవరికిం దక్పింపరాదు! 

కావున నితనికి గలి? నీలోక 
మేవిధంబున థన్యుండిది లెన్సయయ్యె! 
దురితారి! వానిపుతుండు భగదత్తుం 
గరుణించి నీవ యిక్కడ (పతిష్టింపు”, 
మని (యొక్క. ధరణి జయాంక వైం బజంగు 
వనమాల మురవైరి వతుంబునందు 
పూజించి వీకొ_ని భూదేవి చనియె, 


ఎ? పదియాబు వేల నొవిశలను (శీకృన్ణుండు 
"పెంద్దయాడుట శీ wr 


రాజీవ నే్యతుండు రమణీయమా ర్తి న 


నరకునింటికి నేంగి నరసిద్ధసాధ్య 
సురయతు గంధర్వసుదతులం 'చెచ్చి 620 
యతండొకపరి పెండ్లి యాడెడు వేడ్క. 

జతనంబు సేసిన జలజాతముఖుల 

వెలందులం జది యాఆు వేలనూటుగరను 
జలచోదరుండు జూచి నంతనంబ౨బె. 

ఆక న్యకలచూవు ల ఘ్టుతు మేన 

దాశోొ చంగల్వదండ లై యొప్పు; 

జలజాతురూప మాజలజాతముఖులు 

తలల త్తి యందంద తమకించి మూడ 
దినకరోడయబింబదీ_ప్రమూా కంజ 

వనము చందంబున వదనంబులొ ప్పె; 

పాలంతుల నందలంబులం జుట్టి చెద 

వొాలుపొర డాగర కావురికిం బు_త్తెంచె, 

వరుణుని ఛ(తంబు వరుణునికి చ్చె; 

సురదంతి పాయమును సుర షతికి చ్చె; 

ధనపతి నిధుల నాతనికిచ్చి వుచ్చ; 

వనచోదరుండు భ_క్షవత్సలుం డంత 

నగణిత(వీతి మై నభయంబు లిచ్చి 

భగ దత్తు నప్పురి పట్టంబుగ ట్రై 


—ః (శ్రీకృష్ణుని యమరావతీ(ప్రవేశము ;_ 


(వమడంబుతో నత్య భామయు( చాను 
నమ'రావలతికి వచ్చె నమరారివై రి, 680 
వారిజూాచు వేడుక నా పట్టణంపు 


120 


ద్విప దభాగవతనా, 


తవణు లొెండురులకు. డమకంబు లొవనవ 
వలకారిచరూవు సీవాళ్లుగాం చేసి 
యాలోకగుటిజబూచి రందంద వచ్చి; 
వాలంతుల చూఫు లప్పుర వీథులందు. 
గలువతోరణములు గట్టినట్లూప్పె; 
భావముల కన్నులపండువై సత్యే 
భామయు డానును బశీం(దు నెక్కి 
యే తేర నిం(దు(డు యెదు కేగి కౌరి 
దో తెంచి పూజల దృప్తిగావించె; 
వారి కుండలంబులయ్యదితికి నిచ్చి 
పరమానురకి నంభావించి (మొక్కె.; 
నాచేవమాఠతయు నంబుజోదరుని 
నాదట దీవించి యక్కు_న జేర్చి 
శచియు నిం దండు పరిచర్యలు సేయ 
నచలిత సౌఖ్యాత్ముండై యుండె నంత, 


జ8 పారిజూతాపనహారణము 8. 


నత్యభామయు. చారిజాతంబు. జూచి 

నత్యు డాత్త్యతం (బీతి వారి వేయటయును ; 

వేగంబ సౌర యావృతు.౦బుం 'జెజికి 

నాగారిపై నిడి నాతియు దాను £40 
చ్వార కా వురి కేం వానప్రుం జెజ్‌ంగి 

మొ రావ తకారూఢుండై. జేవకోటి 

కొలువంగ వలచేతం. గులిళంబుం చాల్చీ 

బలువిడీ నార్చుచు. బద్చాతుం శాల, 


--ః ఇందుండు (శ్రీకృన్లునితో యుద్ధము. జేయుట $= 
అనలకృ కాంత జై త్యాధీశే వరుణ 
యనిలకు బేర భూ తాధీశ వరులు 
తమవావానము ల నుద్ధతి నెక్కి కుర్చి 
క ములాత్వుం. చారి కరము[గవృ త్తి; 
నార్పుల బొబ్బల నటహోన =. ల 

“ cA శి 
దర్పించి కవిసిరాదను జారి మో:డ 
(వేసియుం. బొడిచియు వివిధ జాణముల 
"ీసియు నొప్పింప నింది రావిభు(డు 
పారిజాతముతోడం. బతీం| తోడ 
వారిజాననతోడ వరశకి, దిరిగి 
పటుకౌర నిరు క శాణజాూాలముల 

జ" ఆల 

చటులతం జూపి నిర్ష* సేన జబటువీ 
యమరాధిపతి నొంచచి యనలు(జల్లార్సి 
నమవ రి 7లిచి రాకశుసుని నిరెంచి 

బాన్‌ జ 
వరుణుబీరము నూాన్పి వాయుప్తుం బజకి 
నరవాహు గెలిచి పినాకి నృక్కించి 650 
బృందారక(శేణిం ఢౌణికి యందంద 
యందణి గెలిచి తారే ద్యారక కు, 
పారిజాతము నత్య భామ శేహమున 
నారూఢగతి నిల్పి యతిసాఖ్య మైన 
శుభఖముహూ గమున భూసుగలు దీవింప 
నభినుతులొవపంప న ఒ చోదరుంకు 
పదియాలు వె; రు పంకజూననల 

శ బడ్డ వ్‌ 

వదలని వేడ్క. వివాహమై పేర్చి 


122 


ద్విపద భాగ వతేము, 


యందణకును నిండ్లు నారానుములును 
జెందిన డానదాసీజ:ం౦బు౬ను 
గంధమాల్యాంబర ఘ నభూహణములు 


బంధుర మైన నంపదలును నొసంగి 


ల. (శ్రీకృష్ణునిలీలావిహారములు రియా 
హారి సెక్కు_రూపంబులై సౌఖ్య లీల 
పరిణమింపగం. చేసి పడంతేల నెల్ల 
జీయింటం జూచిన నిందిం'దీసుం 
ఉజాయింటి రమణిని నని వర్తింప 
పడంతులు గృమషతోయాయని వేడ్క 

ణా 

నడరి వర్తింపుదు రహామును రేయి, 
హరి యోగపఏ ద్యామహత్వ కాశ లము 
నరసిజాననుండై నం జర్చింపంగ లయడె! 6t 


: ణీ జగ . 
Pee రుక్టీణే డేవి సౌధవర్థ్ణనము :__ 


ఈభంగి నొకనాండు యింది కొవి గూడు 
సౌభాగ్య రుక్మి ణేనదనంబులో ; c 
జూపట్టు నై చూర్యసోపానములును 
చేషార సీలాల నెనయు “౫రుంగుం 
అసియడీకంభ ౦బులపట్ట పుసాల 
లనమానబహుదీ ప్రి నడుకు ఫుత్తిళుటు 
మరకతరుచి. బోలు కపదురుల నొప్పు 
సీఏ టు గ నా సీసిత కుడ్వములును 
గర మొస్సు నవచం[దశాంత జూలముబు 


కల్యాణకాండనమూ, 128 


కోరిదంతముల నవకంమై న తలుపు 

పగడంపు గడపలు పసిండీబో బెలును 

నిగిడిన వ(జాల నెగడిన గడియ 

మేల నకెంబటు మేల్మ_ట్రు మెలి ము 
యా లు టి 

నాలవట్టంబును నడపనంబెళ యు. 

గ స్తూరిగం ధమంగళ ధూవము ఎను 

శ న్ఫమై తగు మల్లసాలలు నొప్పి, 
వాలి రై న్‌్‌ 


అ (త్రీకృ్పవ్లు"కి రకా రాజోజణారములు 
గావంచుట = 


నంసార సౌఖ్యరసాయనంబై న 
పహాంనతూలిక పాన్సునందున్న యట్టి 
శౌారికి రాజోబచారక్ళృత్యములు 

వారక గావించి సైదర్శి వేడ్క. 67( 
క రర్పూరమి[శిత[కముకభాగముల 
సీర్చార వాసించి నింజారు వేడ్క 

క్ర, క ణన్య్వనములు గలయంగ. గులికి 
యంకించి చేచాంచి యణచేతికిచ్చి 
ధవళ తాంబూలపతముం గొనగోర 
నవరించి చూర్ష మి(శ్రము చేసి మడిచి 
చిటపాట మేళంబుసేసి యుప్ప చును 
ఇటిక వెట్టినమా(త శతికందించు; 
నృనకుంభ + లను మూధవు పావతలము 
శనకారనొత్తు మె త్తని కేల లీలం 
గరకంకణంబులు -భుల్టుమఘుల్ల నం 


గరనమూలరుచులు దగ ద్ధగ వెజటయ 

గుడ కుచములురాయ. గురులు ఫాలమున 
నొరయ సోరావలులుయ్యాలలూంగ 
పయ్యెద వడిజూర. ఇాలిండ్లు తళుక్షు 
లెయ్యడ డామెయె యిరువంకంబొడమ 
కన్ను లమెజుంగు లక్కజముగాం బొలయ 
చిన్ని చెక్కు లచెంగం జెమటలు వొడమ 
దంతమరీచులందఅమిల్లు నప్పు 

వింతయె మోమున వెన్నెలగాయ 680 
లీల దాటంక' పాళికి వెల్ల శదియ 
'కాలవృంతేంబు మెత్తని కేల జూసి 

యల్ల బ్లంజూచుచు వారిచూఫపుగముల 


—' శ్రీకృష్ణుడు రుక్టిణిచితమాను కోధించుట :._ 


కెల్ల నింపొడవించు నింతి నెన్నునము. 
౫నుంగొను వేడుక గలుమీంచినట్లు 
పనజూ'త నేత్రుం డవ్వనిత కిట్లనియె, 

“ రాజన్యుని విదర్భ రాజు కూంతురవు! 
భూజనులెల్లర వొగడొందునట్టి 
లావణ్య భాగ్యవి లానచాతుర్య 
ఏ వనుంధర నీకు సీడు అేదెందు! 
పరగు మాగ ధ్రైద్యపొం(శాదినృపులు 
వరరూపభాగ ఫ్రలొవ ణ్యనంపన్నుు 
లారూఢ సా (మాజ్యాలతులవి (కనులు 
వారలు నినుగోరి వచ్చిన చోట 


కల్వాణకాండము, 125 


నందటు నొల్ల క యతిహీనకులుని 
మందలో 'బెజీగిన మలినాంగు భీరు 
నాచారదూరుని ననృతవ_రనుని 
యేచూవుం జూచి నన్నేల కామించి 
తాదిగ ర్భ్ఫేశ్వరి వక్క_టా! పుట్టు 
బీదను! ననుసీవు పెండ్షిగ-. దగునె! 690 
మోయన్న రుక్మి మూామోాంది (కౌర్యంబు( 
ఇాయండు మోతం[డీ పగవాండు నాకు; 
నీవును నామీద నెయ్యంబు "లేవ 
కావున సీయింటి కడకు నీ వరిగి 
వలనొప్ప. గన్నిచ్చ వచ్చినవారి 
గలసి భోగి -చుము కమలాస్య!”' అనిన 
నామాట తనకు నమ్మై తాకటయును 
భామినీమణి డిల్లపడి మార్చ మునిం?! 

' సుడివడి చేనున్న సురటల్ల జాజుం 
దొడిగిన సొమ్ములు తొడుసూడి పడలోం 
దన్ను జా నెజులోక ధర (వాలియున్న 


టాన్‌ నమరార్భపోయిన రుక్టిణెని శ్రీకృమ్ణుంతో దా ర్పుట వాము 


యన్నాతిగను గొని యంబుజోదరుయడు 
నరభనంబున లేచి నతినల్లనె త్తి 

కరముం గొలగిటం జేర్చి కన్నీరుం దుడిచి 
చెక్కిలి నాక్కె. త్తి చికురముల్‌ దుతిమి 
యక్క_టికముతో నక్కాంత కనియ, 
“నవుటాలకు నన్న నానూళట కింత 


126 ద్విపద ఫి"గవతము' 


నినరపడి [వాల సీశేల యింతి? 

లవాగ! వీచి త్త మెటీలాడి కొజకు 
పలికిశెగాని నా పాణంబు నీవ! 700 
పరమ సాధిివి సీవ్రు భయభ కులందు 
నెరసులేకున్కి_ నే (నెజిభాగ్య శాలి) 
కమర ననుంశాయ శే ప్రొద్దు నుండు 
నమ్మహోలత్సు నివంభోజనయన! 
అని హూ శయ్యపై నల్లనం జేర్చి, 
యనునయంబున చేర్చి యబలకుం దార్చి 
నరసరలి క్రీడ సంతుష్టుం జేసి 
పరమపావనమూ ర్తి పంక బోదరుండు 
కందర్భకోట్‌ నంకాశలావణ్యుం 
డిందిరా విభుండు లోకై కళ రణ్యుం 
'జారసి యండణి కన్నిరూపముల 
సౌరత్మిక్రీడల సతతంబుం జేల్చె, 


పో (ప్రద్యుమ్నాదికుమార జననవృ తాంతము ఫా 


వారికి రుర్లీణికిని న(గనందను(డు 

పర మానుర కుడ (ప్రద్యుమ్ను డట్ట 

పవీరుండు మొదలుగా వినున మేష్టుండును 

జారు వే ముండును జారు చదేహుండు 

జారుతృప్రుండును జారుచం(దుండు 

జారుహా స్తుండును జారుపీర్యుండు 

"జారుధీమణి ఏచారుఃడు బదురు 710 


అసమానం చరాలు. దదజతకానా. కా. దాతాను. నునాకానానాం డా చరత మాతతమారనునాక. చన్యాతాలమమనన్య లు 





1 ఒకీపాదమున్నది | —™— 


F 
1 


క లా్య్యణ కాండము. 127 


జాంబవతీకాంత చతురత గాంచె 
సాంచాది దశ కంబు నత్పు[తవరుల; 
భానుముంతాదులం బదురు కుమాళ్ల 
మానుగా నత్య భామకు బుట్ట రెలమి; 
భానుచం[(దాదులు పనురు కుమాళ్లు 
(శీనిత్యయగు నాగ్నజితి కుద్భవిలిరి; 
మి(తవిందకు (పభామి(తులు సుతులు 
గతేవంతాదులు గలిగిరి పదురు; 
కాళీ. “కామిని కనియెం చెంపొంద 
బోలశుతాదుల బుతులం బదుర; 
ఛ(ద్రకుం బుజ్రరి భ(_బాడినుతులు 
భ్యద్రమూర్వులు హో) గులు పదుర్వు 
నత్యభాషిణి గాంచె సంతతి బదుర 
సాత్యకి మొొందవైన నత్సు(త్ర వరుల; 
నిలదులు పదియాణు వేలునూజ్యు రును 
తలతలం బదొియీసి తనయుల. గనిరి, 
వినుతింప. బదియాతు వేలును నూట 
యెనమం(డుభార్యల శేపారుపు[తు 
లాయడ లతుయు నతువదియొక్క._. 
వేయును నెననుం(డు విన్గున-శనుల, 720 
కన్యలు నందటు గల్యాణమతులు 
ధన్వమై క్షు నంతానంబు నిగుడ 
వారలసుత పా(తవరక్షం౧) న-ఖ్య 
వారిజాననుండైన వర్మి పనేర 

డట రుక్టృవు(త్రిక యగు రుక్టవతికిం 


128 


బటుతరంబగు వేడ్క (పద్యుము | వలన 
ననికుద్ధుంయదయిం చె నని చెప్తుటయును 
మునినాథ | ఈరుస్హి ముర్శనై రితోడ 
వెరంబు మానడు వరఫ్రతి నెట్లు 

ర య 
శారిపుుతునకిచ్చి నాజన్యుండయ్యె ? 
నీవెతుగని దేమి ? నిఖల * 'కముల 

లే జెటీంగింపు లాలిత పుణ్య యనుండు ; 
శుకుడు హావీత్తుజూచి ండాయర్ద 
మకలంకగతి వినుమని చెప్పదొడ ల, 
ఆకృష్ణుతో వైరమయ్యును రుక్లి 
తూకొని చెలియలితోడి నెయ్యమున 


Me (నరుని వివాహము - కొలహాము ,. 


మేనల్టుండనుచు నర్భిలి కూతు నిచ్చె 
గొని నము నయ గలయ వెన్నండు ; 
ఆరామన:దను క నిరుద్ధు నకును 

నారూఢిం తన పొ(తి_౫.గు లోలనే తి 780 
లోచనయను కన్య రక్తి యిచ్చుటయు; 
అలి సెండ్లికినై విశర్భకును 

యానక దుందుభిహలికృ్ళన్ల మడన 

సై నేయకృతవర ్రసాంబాదులై న 
బంధులతో వచ్చి బహువై భవమున 
బంధుర (పీకి శోభన మొప్ప. జేసె, 

కుడిచి కూర్చుండి పెక్కు_లు వినోదములు 
గడు వేడ్క. జూచుచోం గాలిందివిభు(డు 


నారుక్సియును "గూడ పహాలపాణితోడ. 
గోరిజూజము నవుకొలిపి యాడించి 
భాగంబు దానమై పణముగా నొడ్డ 
చేగంజె మాడలు వేదయేసి ₹లిచి 
కై లాటములు జేసి కల్లలు వెనచి 
తాలాంకుం గెలిచిరంవణుం దచ్చ సేసి, 
శకీడియు బలభదుండుడుగక లశ 
వమూడలు పణ మొడ్డి మరిగల్పుటయును; 
ఆవిధర్భుండుగా ల్బె ననుచు నొండొరులు 
చేవేసి నవ్వుచు సీరి నీతీంపం 
చాలాంకుం డజరి యు కాలరోహమున | 
గాలిందిపతి చోూముం గనుంగాని పలికి 740 

66 పాపాత్సులార! ఈపలక నాగెలుఫా? 
వపార వె దుర్భుం డిటు గెల్చినాండొ? 
ఉన్న రూ పెజుంగింపుడొక పత, మేల?’ 
అన్న (పలంభారి కనియె నారుక్లి | 

6* నోపాలకులు మోరు! గొల జూదములు 
-శపార నొండురు లెగు లాడుటయు.. 
గాక! ఈరాచ యోగ్యంబై న యాట 
ఖ్పుకేల? వడి తేచి మిన్న క పొమ్ము! 
మూాడలోడీతివుని భూటివు ' టీకిని 
గాడం నాడిన నీకు. గలదయ్య గౌలువు? 
కడపి యాడుటగాదు కాక యేమేని 
నడుగరాచే మమ్ము నక్క ్జఅయీని?* 


180 ద్విపదభగవతము, 


అనిపల్కి. (పహాసించి రూర్చు ఎదర 
గని నీరి మిడుగులు కన్నులందొజుంగ c 
బటుకోవమున నె త్తి పలక వే్రివ్చి 
నిటలంబు[వేయ. బెన్నెత్తు వ దొజంగి 
'వెడ వెడ మిడీ(గుడ్డు వెడలి రోజుచును 
పడితన్నుకొని రుక్మి (పాణంబు విడిచె! 
కాళింగు. జంపి యక్క_డి థూ _ర్హనమితిం 
(చోలిన నందటు( దుప్పలం దూలి 760 
వులిగ న్నపసులను బోలి వైడర్భు 
బలము భీతిల్ల నంభ(మమేచం: బజిచ ; 
వారివచ్చి'జేమి దేవని చూచుచుండ " 
నరజంబు వెన నెక్కి హలధరుండంత 
లోచనతో ననిరుద్దు నెక్కించి 

వేచని యావురి వెలవెల నున్న 

నారుక్టి మడీయుట నెంతయు నెటింగి 
శారి సీరినిగూడి చనియె ద్వారకకు ; 
అరసి దుఃఖా(కాంత యైన అకికైని 
గరమర్థిం గుందార్చెం గమలలోచను(డు, 


— శాణాసురవృ తాంతను కా 


ఆలోన బలిదానవాధశసుతుండు 
వ్యా లేం తనద్భశుడు వేచేతివాండు 
నారూఢజయ ఖాలి యరిశే లవ (జి 


కల్యాణకాందము, 181 


భూరి ప్రతాఫుడద్బుత బలోన్న తుండు 
తచాణాసురుండు తపోబలముల పేర్చి 
స్థాణుని మెప్పించి తనవురంబునకుం 
దననివానమూన కాతని రత.సేసి 
యనుపమజయకీ ర్తులంది సెంఫాంచె, 


— 1 బాగాసురుండు (శ్రీళంకరునికిం | దనయుద్ధ కాం.ం దెలివి 


పారించుట = 
(ప్రార్థిం 


అతండు గ ర్యాంధుం డై యొక్క_నాండు 

భూ తేశుపాదాబ్దముల మోద (వాలి 760 
వినతుండై చేతులు వేయును మొగిచి 

యనుకంపం దోంప నిట్లని విన్న వించె, 

చేవ! మజోదేవ ! బేవతారాధ్య | 

భావజనంహోర |! భ_క్షమందార ! 

నీవు (పసాదింప నిఖల రాజ్యములు 

సీేయి చేతులు నివినాకుళటలి” ! 


. అవనిలో నాకంకు నధికుండు లేమి 


నివి వృథాక థల య్యె నిభ చర్భువసన | 
తురగఖురోదధ్దూతభూళి పెల్ల గయు 
దురములోం దరగంబజు. (చోలంగ లేదు ; 
మండితదోర్ల ౦డమండలా[గమునం 


జెండాడి పగతులం జిక్కి.ప లేదు ; 


చటుల కారు శ్రకము_క్తశ రపరంపరలంఈ 
బటు మూాంన మురికి బలిసేయ చేదు ; 
వంతికోడండ ! గడాతాటనముల 


182 


శ 


ద్విపద భాగవతము, 


దంతికుంభముల విదారింపలేదు ; 

వీరర కృంబుల వేతాళనమితి 

నారూఢగతి నోలలాడింప లేదు ; 

యొజపై న నృపలోకమురుశరీరముల 

మెటసి ఢాకినులకు మేప(౫ కలేదు ; 770 
నీయాన ! రణశేళి చెరపంగ లేదు ! 

వేయివేతులుమోావ వినమయ్యెనాకు 

కలన మోరెడుశ క్రి కలిగియు లేని 

ఫలమయ్యె ముచ్చట బాప వే తండ్రి 1” 

అని గబ్బు మైనాడ నసుర మాటలకు. 


“గినిసి యల్ల ననవ్వీ గిరి జేశుడనియె, 


నీవేమి సేయుదు నీపాలిదై వ 

మోవిధిం (బేరింప నిట్లంటిగాక ! 
దురములోసల నిన్ను దొడరి సీవేయి 
కరముల [(వేంగ నొక్కట మాన్ననోపు 
అలఘువి(క్రమ కౌరి యీ కేరగలండు ; 
తలంచిన నీకోర్కి_ తలకూడగలదు, 
తప్పక నీకేతుథండంబు విజిగి 

యెప్పుడు ధర/గూలు నెతుంగు నుద్దినము 
ననుమోచు నట్టి రణంబుగాగ లదు, 
మనములో నెతీంగి యేమరక వ ర్హింవు” 
మని వీడుకొలిపిన హరునకు (మొక్కి... 
చని సంగరోద్యోగ చతురుండై యుండె, 


కల్యాణ కౌండము, 188 


వు బాణాసురపు(తి ఊఉ పాక న్య న్యష్న ములో 
ననిరుద్దున్‌.& గూడుటు | 


ఆచాణనందన యతిరూప పహాదిణ 
శా చాతీ కలకంఠి నవముజేభగమన 780. 
కమలకోవముల నే (తి కరివై రి మధ్య 
(భమరనన్ని భ వేణి పం కేరువోన్య 
కంబుకంధర మా కి కాకుందడంత 
కీంబఫలాథరి వినల కొ పాణి 

యననొవ్చి కందర్చ్పునసిపు[తివోఆ 
తనరు యుపూాక న్య ఉజానొక్కనాండా 
వొలుపారు మేడపై పువ్వుపానువున 
నలవడీ నిదితమయై యున్నచోట ; 
కలలోన నొక్క చక్కని రాచకొడుకు 
జలజూత నే తుండు సౌభాగ్యమూర్తి 
తను ఉడాయవచ్చి మెత్తని శీలులెగేల 
ననువొప్ప. గీశించి యంగంబు నిమిరి 
యల్ల నం గాంగిటు నందందవేర్చి 
యుల్లానసరనసవార్థి నోలలాడింప 

నంతట మేల్కాంచి యబలచి_త్తమున 
నంతోవమును సిగ్గు జళుకోను బొడమ ; 


జే ఉపాక న్య ఏర హాము ;$- 


కలలోని సేంత నిక్క.ముగాం దలంచి 
కళపలపడు మేను గరుపార నిలుచు, 


184 


దిక్కులుపరికింవు. బెసిలియారూప 
మెక్క_డబొడగాన కెంతయు వగచి ; 70( 
కొలంది నై (పహ్హాదకులపయో రాసి 
కలంపంగాయబుట్టిన కట్టడినై తి ; 

వమని యెొజింగింతు నీమాటలారుల 
శీమిగాలదకో : ఇటమీందిిననుచుం 
గలయగుం జేట్పాటున కడు చిన్న బోవు ; 
పలుకణేరక' డిల్ల పడు ; మారుమాటం 
బొరిపారి నాలించు. బువ్వుపాన్స్ను నను 
బొరలు (గమ్మజ నిధ్రవోచూచు లేచు; 
ఎలులౌత్సి యిందురావే యని పిలుచు ; 
తలువులోనున్న యాతని రమ్యమూ ర్‌ం 
దలపోయు. దలయూ (చు దన్నుందా మజచు; 
వలరాజు చెలిమికి వంతలోలసందుం 
'జెక్ష.నంజెయింబేర్చి చింతించునంత 
నెక్కాన్నందగ వేడి నిట్టూర్పు వుచ్చు; 
నొగలు ; హపోాయనుచుం గన్నుల సీరునించు ; 
మొగ మె_త్తకఠంగుటంబున వేల్మవాయు ; 
వులకించు ; చమరించు. బొరిమూర సెంబోవు ; 
అలుగు ; నాతని యొప్పు నంతంత పొగడు ; 
ఫొరి కాముశాడించు బొము చందమున. 

బరవశ యె పంచ చాణాగ్ని శిఖల 800 
కగ్గమై యండండ యాజుడిపొందు ; 

దిగ్గన లేచి భీతిల్లి శయ్య(ప్రాలు +. 
గోరికెలాతనిం గోరి లేక త్తం 


కలా శ్రా కాండము, 185 


గూరుకుం గానక కొందలమందు., 
ఈభంగి మదనాగ్ని నెరియుచు నున్న 
నాభామ చెలియ కుంభాండునివు[తి 
చిత లేఖనుపేరం ఉన్నారు లేము 
మై(తివాటించి తంబు గాన విలా 


= చిత రేఖ ఉపాకన్యను నూరార్చుట :- 
6 బఇృదియీమి సీచంద మెలదీగబోండి ? 
మదిలోన నీకింత మరు -తేసుటికి? 
వల చింతించదవేల మూార్చిల్లీ 
యేలనారటం బొండెదిభరాజగనున ? 
నురువుం(డు నీతోడ భోగించినట్టి 
మురిపంబుదోంచె సీమోాముడామెరను 
బొరిం బోతుటీగకుం. బాలియంగ రాని 
వరహార్శ్యృముసకు నెవ్వండు వచ్చెనబల ? 
పడుచుకూంతుర ! ఇిట్టినని యొట్లువు కై 1 
ఎడ "సేసి నాకేల యెజింగింప వైతి ? 
ఎవ్వునిగనుంగాంటి వెవ్యనింబాంది 
తెవ్యండు చీసె జేడీసావాసంబుకీ 810 
వనిత ! నీమదిలోని వగెల్ల దీర్ఫు 
నను సింతసేయక నాకెతింగింవు 
మనిన నెచ్చెలంజూచి వాఠతువంబు సిగ్గు 
ననుకంపయును దోప నయ్యం తిపలిశె, 


186 


ద్విపద భాగ వతము, 


=: ఉపాకన్య చిత శేఖతోం దనస్వప్న 
వృత్తాంతము జెప్పుట :-_ 


4 ఈ మేడపై నుండి యేని[దవోవ 


యేమి చెప్పుదు నీకు నిగురాకుబోయడి ! 
నీలవర్ణమువాఃడు నిడు కలువాంయ 
వాలారు చూాప్రుల వలనొప్పువాండు 
రతినాయకునకు నారసప్రుత్రుడాకొ. ! 
బ్రతండు నాసౌభాగ్య మేపారు/వాండు 
కలలోన నే తెంచి కౌలిటం జేర్చి 

చెలగి చిత జుశేళిం జిక్కి.౦ చె నన్ను | 
ఇతనితోం గలసి జేరడిగి మాటాడు 

తతి పాపి నాసిగ్తు దాంవుర ఒబయ్యె 

నంత మేల్మ_ంటిని యతండంతం బోక 
నంతరంగములోన నడి యున్నా,డు; 
కరాడిపాయుట నమకొ నెగాని వాసిం 

గూ! యుండెడు వేడ్క కొనసాగడయ్యె.; 
నతని. దో కెకున్న నంగజా్ర్ర ముల 
ధృతిదూలి (పాణంబు తెగిపోవం గలదు 820 
యేమిచేయుదు *” నని యిల(వాలి యున్న 
యామెలంతనుగని యానాతి పలిశె, 


స్త్ర చిత్ర శేఖ చితసటము (వాసే ఉపాక న్యకకుం జూవ్సుట == 


కటకటా! కలలోనగన్న రాకొొనురు 
నెటుపట్టి తేనచ్చునే ముద రాల! 
ళు గా 


కల్యాణకాండము, 187 


వతరుణులయందు నిటువంటి తలంపు 
యీ తెజటుంగునంజాచి యొజులగము వినము, 
సీశేల ముచ్చ:? నీకేల బెగడ? 

నీశీల వెనుంబడ సీరజవదని 

మా డు లోకంబుల ముదితయిం దొల్లి 
వాడిగా నెటుంగగని పురుషులు తేరు; 
నాకౌనలంబున నరవ రో త్తముల 

నికు. జూపెదం జూడు నిఖిల “కాన! 
వచ్చి పొందిన భూపవరుని సీ వెరాల్య 
దెచ్చి పెకైద నింత భృతి జిక బట్టు” 
మనిపల్కి. నవ్వుచు నాచ్చిత్ర లేఖ 
పనుపడ నొక చిితపటము సంధించి 
నకలలోకంబుల :ననాథసుతుల 
నకలంకవుతి (వాసి .బలతో ననియి, 
సీతలంవుననున్న నృృపకులో_త్తింసు. 
జేతజంగో (వాసితిటుజూడు మనుచు; 830 
పాతాళ వాసుల బన్న గాధివులం 
జూతుర్యగుణుల రాతనకుమూరకుల 
నలకూ జబ రాది యున్న్షతయయు వరుల 

నల జయం తాదుల నసు ;' ధివుల 

గరుడ ఖేచరసిద్ధగంధర్వవ రుల 

వరునతో వేక్వేర వనితకు జూపి; 
భూలోకమున 'రాజపు[తులం జూపి; 
ఆలోనం. గురుపాండ వాదుల. జూావీ; 
యాదవవీరుల నంజణుం జూపి; 


188 


ప్ర్మ 


ద్విపద భాగ వఠము, 


ఆదినారాయణు(డగు క ఖమ్షం జూ*వీ; 
అనుమూనపడి మాడ నంత (సద్యుమ్ను! 
గని యీతం డాతగో కాబోలు ననుచు 
మనములో శంకించి. మరియని రుద్దు, 
దనుకాంతి రూపంబు. దస్పక 6 జూచి 
తలంఫులోపలి కూర్చి తట్టుముట్టాడ, 
బులకించి తిలకించి పూయబోడి పలిశె, 
కలలోన గన్న చక్కని చాండె వీండు! 
కలయజ్ల నాకు నిక్క_నమయ్యె చేయకు! 
సీ కాశలంబును నీ దయాగుణము 

సి కూర పెంపును సీ వవోరతియు 840 
నాకంజనూలికి నలవియే పొగడ? 
నాశెవ్వరిక దిక్కు నలినాయతాశ్షీ!”” 
అని పల్కి యంతంత యతిశ యం'బై న 
మనసిజానలము _పైమలసి మట్టాడం 
డన్ను దా నిటు క ధర(వ్రాలియున్న 
యన్నాతి బోధించి యల్లననె త్తి 

కన్నిరు దుడిచి యంగ ంబెల్ల నిమిరి 
చెన్నార నయ్యంబుం జిలుక నిట్లనియె, 


=: చిత్రలేఖ తనమాయచే నగరుద్ధుని యపహరించుట సమ 


+ సె వలి! సీదైన భాగ్యంబు కతన 


యాదవో_త్తముండై న వారిపౌత్రుడళ్ళె! 
ఆ సుందరాకారు నర్శిలి. దెచ్చి 
సి సమ్ముఖము వేసి నెమ్మివాటింతు. 


కల్యాణ కాండము. 189 


వెజబా యి” మనిపలి వెలంధి బోధించి 

'తెజవ మాూయాగతి దివముశ కెగసి 

రాజీవ నేతి సురవ్సీతంబగుచు 

రాజితంబై న ద్వారక కేంగి యందు 

యువిదలతోయహాడి యుద్యానభూమి. 

దవిలి రతిక్రీడ దనిసి నిదించు 

యనిరుదుం గాంచి మాయలు గొల్పి యొత్తు 

కొని వియద్దతి వచ్చి కోర్కు_లు బొదల 850 
బాణతనూజ మంచము శేవం బంచ 


లో 


శా అనిరుదుండు ఉపాకన్యతోం (గీడించుట క 
థి 


బాణునండను నుంచి పడుతుక చనియి, 
అనిరుద్దుం డంత వూయాని[భం దెలిసి 
కనువిచ్చి పరికించి కనకతల్బ్పమునం 
దనకు శాహాలతం దలయాపు సేసి 
కనుమోడ్చి ముఖచం[ద కాంతులు వొలయ 
జక్క_వ కవలగప్పు జలజవమో యనలో 
నొక్క_క్కేలున నురోజంబు లదిమి 
కలయ. గంకణమణిగణమరీచికల 
మలయుచు దినద్యుతి నూయంగ. జేయం 
దడనబోంటి మూటలం. జాపయబుం దీరి 
మనమూరడిలి యాదమజచి ని(దించు 
నయ్యుషపానతి. గాంచి యంతరంగమున 
నెయ్యంవురనముబ్బి నీటులు వొడమ 
నంశంద కనుగొని యంగ జూ శ్ర ములం 


140 


ద్విపద భాగ తము, 


గంది నెవము)ది. చమక ంబగ్గలింపం 


గదసి జేీలునుగోలుం. గదియించుటయును; 
అవరి మేల్క_ని తేచి యంగంబు వణశోం 


గుచభార మెడలంగం గానసియాడం 
గుచకుంభములం. చేల కొంగున నడిమి 
లట్సీసుణోని రాజ్యల మీ యో యనలో 
ప లర చన (పభలుప్పతిలణగ 

శయ్య పె డిగి నిల్చి జలజాత నేతు 
నయ్యాదవో _త్తము సర్ధి నీవీ,౦చె, 
ఇరువుర చూపులే యుపారం ద=కు 
శరములు గాం బంచశరుంచేయం బొచ్చె! 
ఆభోన ననిరుదుంజా లోలనయన. 
గేలులోలునం బట్టి గిలిగింత వుచ్చి 
చక్కు_లు బుడుకుచు సిగ్గు బోగొట్టి 
(గక్కుూన నందంద కౌొంగింట. జేర్చి 
మాటల మటీగించి మక్కు_వ బెంచి 
కకాటంబు6 జవిం జూవీ కోర్కు_లు నించి 
యిదిరా(తీ యిదిపగలివి న )ధ్య (వొద్దు 
లిది వింతతావని యొటుంగంగ శాక 
యకుటిల[కీడల నఖలభోగముల. 


నొకనాల్లు చెలలుండ నొక్కనాం డెజీంగ 


ఎం అంతపుర వాసులు చాణాసురునకు ననిరుద్ధుని గుజీంచి 


యంతఃఫవురజనాళి యరిగి బాణునకో 


860 


కల్వాణకాండము, 141 


నంతయు చెటీంగింప నత గోపించి 
చనుదెంచుచో లీల సౌధంబు మందం 
దనకూంతుతోడ నాదట జూద మాడు 870 
వనజాత నే (తుని వనమాలిపౌ(తు 
ననిరుద్దు విక్రమయనిరుద్దు గాంచి; 

తన శెలంకుల నున్న దనుజుల. జూచి 
“చని యాదురాత్ళుని. జంపి రండనివి” 
వారలు చనుదెంచి ననజాత నేత్రు 
నీరనంబున. బట్ట నంతయు నలిగి , 
పరిఘుంబు (దప్పి యప్పగతుల నెల్ల 
ధరణి. గూల్పుటయు నుద్ధత చాణుండ లిగి 


--: అనిరుద్ధుని నాగపాశములచే బాణాసురుండు బంధించుట ;- 


యని రుద్ధు నాగపాళావళిం గట్టి 
సినుపరి చెజుసాల. బెట్టంగ 6 బని చె; 
అనిరుద్ధుం డని ర టా యున్న భంగం 
గని యుషోక న్వక క్‌డు6 జిన్న బోయి 
యతిదుఃఖపర వశ మై చేయుంబగలు 
నతనితోడిడె లోకమే యుండె నంత, 


న నాఠదుని బే నరు న యునికి. బెలిసి (శ్రీకృష్ణుడు 
సైన్యముతో కోణితవురిని చుట్టుముట్టుట ;._ 
అక్క_డ ననిరుద్ధు నాతోంటలోన 


నెక్కడ పోకయు నెటుగ(ంగ లేక 
బలభ [దముర హారి (ప్రద్యుమ్నముఖ్య 


142 కల్యాణ కాండము, 


లలమి దిక్కు_లనెల్ల నంద'ద వెదకి 

కానక యంతయు. గళవళంబంది 
మూననంబుల దుఃఖమగ్ను లె యుండ; 820 
కోరి కైలాటంజుం గూడుగా మెలంగు 
సూరివంద్యుండు (బహ్మసుతుండు సారదుండు 
హరి సన్నిధికి వచ్చి య" రుద్దు వార్శం 
గరతలామలక ంబుగా జెప్ప శర 

విని వృష్టి భోజూంధవీరలతోడ 
ఫఘనయోధరథ వాజికరులతోడుతను 

బలభ (దసాత్యకి(పద్యున్ను సాంబ 
జలనత్యకృతవర్శసారణులాది 

చ్యాదళాత పీబీ డళసంఖ్యతో డ్‌ 
యాదవరత్నంబు: సారి జండు వెడలె, 
దళములు నడువంగ భారుణి వడలొ! 
జలధులు కలంగ:”శాచ కమగఠె | 
ప'రియును నిట్లు నిత్య(పయాణముల 
నరుదెంచి రజతా(ది య_త్రీరభూమి 
స్థాణునివే రథ్నీతంతై వెలుంగు 

నోణిగప్రురము ముచ్చుటు విడియించి 
యుపవనంబులు రాల్చి యూళ్ళను గాల్చి 
చపలత బహుజలాశయములం జెజుచి 
"పేరంయయాణ నండంద పేర్చినపగిది 
పురికోటలగ్గలద్భు తముగా బట్టి 890 


పీరును వారును వెనంబోరయజాూచి 
పొాఠకులందజు ఛభయ[(థాంతులై నిలువ 


మాన్‌ ప నము లాల 


పనిగొని రుదుడు “ బాణుని వీడు 
గొనగొని నేంగాచికొనియుండ నిట్లు 
పగతుర చే భాదపడుకు ౧ జూతం 
దిగిడి సె న్యంబుల నిళుగావింతు *” 
ననిపల్కి. పటహామజవో'రావ మొలయ 
వినుతలీలల మసావృషభంబు నెక్కి 
శూలపినాకాదిసునిసి తాయుభము 
లాలో న భయదనలార్సులు బర 
జాషలక రాళ విశాల రావముల 
ఫాలన్న్మేతుడు నుహాప్రమథులుం గొలువ 
బవుభూతభేతాళ పై కాచకోట్టు 
నహితభీకరలీల నలమింతోనడువ 
గినిసి ముందజం గా ర్తికేయుంజేలేరం 
జనుబెంచి యాథవ సె న్యంబుం దాక, 
సాత్యకి చాణుతో సమరంబు సేసె: 
నత్యుద(౫త పీరులందటు దొరసి 
వారువీరన కల్ల వారును. ర్చి 
వోశాడీిరమఠరులదు తవుంది చరాడ 900 
నప్వుడు బ హ్య్ళోదులంతరిక్షము నం 
దప్పక నిల్చి యుద్ధము జూచుచుండ 
పరశుతోమరగ దాపట్టినముసల 


144 ద్విపద భా? వతేము, 


పరిఘుముద్దరశ ర (పాశ ఖడ్గముల 
ఘనరోవములతోడ గదిలిశా( తన్రల 
దునిమియు నలిచియు దూర నేయుచును 
బటు రా్యద్రయోకనిర్భర లీల మెజయ( 
జటులత నిరువాగు నరియ కాంబోర 

నడ లెను వాయములు సామజంబులును 
పడియె శేరులు వీరభటకోటి గడా, 
కాలువ లై న ర కృ్మప్రవాహములం 
గీలాలముల గన్ను గిలుపుచు నవ్వు 

తలలు తానురలు ; నుద్ధతమాంసమడుసు ; 
తలమెదళ్లు వులినతట ప్రచేశేములు ; 
పెనుపారం్య బేవులు బిననమూపహాములు ; 
తనరారు కేశసంతతికై వలంబు ; 

౮ లీనమణికోటి రకోత్సలంబు ; 
నీలాబ్దనరములు నెలకొన్న కేంట్లు ; 
ఫఘ సరథాంగంబులు కనుశనంఘములు ; 

ఒనరు వింజానురలొగి మరాళములు ; 910 
తలకొన్న భూత భేతాళవర్షంబు 

జలపవీ. నివహమై జలశెళింటబేలి 

కొలను చందంబున. గొమరగ్గలించి 

కలను జూడగ భయంకరమయ్యె నవుకు | 
(పమదబలంబులు పటుశ క్రి మెజసి 

క నులనాభుని సేనంగారింపందొడంగా 





శల మెదడు “పెండెలు గట్టు పులిన జేశములు 


"10 


కల్యాణ కాండము 145 


విద్యు (త్స భాభాన వివిధ శాణములు 


— [(పదు్యుమ్నుగుప వంందంయుదము = 
ర్యా కలాం సంద్య ద్ద 


(పద్యుమ్నుండజాగుహు ప్రై నాటనేసె; 
అతండు కోపించి హారితనూభవుని 
శేతుదండము విల్లు గృత్తము సేయ 
వేతొక్క_ఏలుగొని విమ్టునందనుండు 
నూజుశూణంబులు నొప్పింఎ గుహుండు 
ఘనశ కివైవ ని ర్టైతశ తంబు 

చను దెంచుగతి వచ్చుచటులత. జూచి 
యరదంజబు దిగినిల్వనాతని శ్రి 

వారుల సూతుని తేరు నడగించి చనియి ; 
రతిపతి యొండొక్క_ రథ మెక్కి_ గుహుని 
నితశరంబున జేయ శిరమును నురముం 
బగిలి నెత్తురు (గమ్మ్హం[బబలగా(త్రంబు 
చిగురొత్తు కింశుక చెల్వు వహీంచె ; 920 
చేనాని పజచుండంజేరి యాపమథ 

చీన (బద్యుమ్నుడు షవపంజాడందొడంగ ; 


లువ వాలివ్రువృదత్తుల హు ద్ర ను ప్త 


వాలి వువ్పవత్తుని నాజు శకాణముల 
చెలగయేఆయల వాడు చేయార్స్చి ఎవరి 
యిరువది బాణంబు లేసి నొప్పింప 
పరువతకోర్సి యాబలభ (దు డలిగి 


'మేటితూవులు నూజు మేన (గుచ్చుటయు 
నాతండు గజంగొని యవనికి దాంటి 

సూ తాశ్వరథమును జూర్జ్యంబు సేసి 
తల(వేయ నడువను ధా(తిపెవాలె 
కులిశంబు. దాంకిన కొండ చందమున , 


పనో బాణపు(తు(డు సాంబుని పై (గ దియుట JI! 


చాణపు(తు(డు సాంబుపై నార్చియేడు 
బాణంబులేసీన బడా తుసూనుం 
జాతనిమో(దం బడాటుటబాణంబు 
లాతతంబుగ నేయ నతండు కోపించి ; 
హారుల నాల్రీటింజంపి యాబజుశాణనుల 
నరదంబు సూతుని యవలీలంగూ ల్బె, 
పిలు[దుంచుటమయు. జెంపు విడువక (వాలు 
బలుకొయు గొని మోదం బారు తెంచుటయు, 980 
గని బాణసూనుండు కంపించి "తేరి 

వెనకకు జాణీయు బ్వేగుండై పజచె ; 
బాణు(డు సాత్యకిషపై నారి వేయి 
బాణంబులడరింప బటుశక్రి నతండు 

కినిసి తచ్చరముల, గృంతముం జేసి 
ఘనశరంబుల మోము గాడంగశేయ 
నూనిన ఖన్న మై యొక సాయకమున 

సై నేయు సృక్కి_ంచి కౌరి ఎని నడబె; 


1% క్రీపాదముకన ఎడుచున్న దది, 


క్‌ ల్యాణకౌండము, 147 


కో స అప Te 
(శ్రీ ఎ్రవ్యబాణాసురల ద్వంద్వయుద్లము ; 


చంజాంసుడశ కర చటులంబులగు చు 
మండితదోర్హ ండమహిమ దీపీంప 
(శ్ర్రీరమ్యతర మేరుశిఖరమో యనంగ 
చారుకిరీటనిశ్చల కాంతి నిగుడ 
లలితాంబుధరతటిల్లతికలో యనగ 
బలిసి యు(గాయుధ్మ పభ లుప్పతిల.గ 6 
డాశునయబూర్ల సుధాంశుచే నైన 
(పాకటముక్తాతప్మ తంబు వెలులోం 

(బథ మాది దో తెంచు భానుడో యనగ 
రథమెక్కి. గర్భదుర్యార వేగమున 
హారిమోాద జనుజేర నకనికేతనము 
మురిసి కూలుటయును ముదమంది(మదిని) 940 
కలిగ గదా! నాకుం గదనరంగమునం. 
గలుహంబుతోం జేతిగమి తీ(టమాన్సి” 
నని మురారాతలిపె నంబకాష్ట్రకముం 
జొనుపుటయును కౌరిచూచి కోపించి 
పటుశార్డ నిర్భు క్రజబాణ డాలముల 

విట తాటముగ ఎదెత్య విభు నేయ నతండు; 
'యునూలు చేతుల జీనూటు విండ్లు 
బూని నానాత్ర్రృముల్‌ పారినేర్చి నారిం 
దొడిగి పశ్లేసినం దొలంగక వాని 
నడువు నే తునుమూాడె నలినలోచనుండు 
తొడిబడ విండ్లన్ని దునివి రథముల 
బొడిసేసి సారధిం బొడవడగించి 


H8 


ద్విపద భాగ వతమా, 


_-- యరదంబు( దునుమాడీ యార్చియా శే"రి 


ఛరముల మేను జర్బృరితము చేసె; 
కడు(దుర్లు గుట్టినక రణి మే నెరియ 
నొడలూ 'పెన్నెత్తురు లొలుక నయ్యసుర 
మరలినదరాడక పార మదనారి యంత 


ఐఏ వీనౌొకీ కృమునితోం బోరాడుట === 


వారం దాం బహువిశావానళితోడ 
యాదవపీరులు నసుర వీరులును 

నాదటం బోరాడ నతిభీషణముగం 950 
గమలాత్షు సేనలగ్గలికమై తరుమం 

(బమథ సేనలు భూతబలమును దిరిగి 

జడలు వీడ మేను జళుకంద కాళ్లు 
వడవడ వణ(కంగ వా తెర తెండ? 

'బెదవులు దడవుచు భీతి. బెల్లుటికి 

యదనద పజఅచె నావారు(డున్న కడకు; 

పజ తెంచు సేనల భ రుడు జూచి 
వెజవకుండని సిల్సి వృషభంబు నెక్కె ; 
గరుడ వాహన యతుగణముల కంత 
సరభనంబున మహానం(గ్రామ మయ్యె! 
దిక్కు_లాొక్క_ట [మోసె దిగభంబు లొర లె; 
చుక్క_ లెల్లడరాలె సురకోటి వెజచె; 
(బహస్టిదిసంయమి పతతి భీతిల్లై; 

(బ్రహ్మాండ భాండంబు పగిలినట్లయ్యె ! 
వాకుండు వీనాకమునం జేనుశరము 


కల్యాణకొాండము, 149 


లురుముష్ట నంధించి యుర మాడ జేయ 
హరి శార్డ నిర్జుక్పమగు శ రాష్ట్రకము 
పహారుమోండ వెననేసి యార్చిన గినిసి 
వాశుప తాత్ర్రంబుం బశుపతి (వేయ 

నాశౌరి యుసె నారాయణా(్ర్రుంబు, 960 
ఇరువ్రుర శరములు నెలమి నొండొండం 
బరుషమై రవికోటి వడినచందమున 
జాయచు. బేర్చి మంటలు సుంట నంట 
(_మోయుచు ర0డన్ర్రృములు శాంత మయ్యె, 
(బ్రహ్మా(గస్ర్రమడరింప బంకచోదరుండ, 
(బహ్మోన్ర్రమున నొంతవజ చె నాహారుండు, 
ఆరూఢగతి హరుండనలా వ్ర) మేయ 

వారుణా స్ర్రంబున వారించి పరి, 

జలట్‌ బాణమునం బాబూణవర్ష ౦బు 

గలనగొసి యడరింపగాం గ్పముం డలిగి 
యురగ బాణంజేయ నురక మురారి 
గరుజ్మాన్ర్రమున దానిఖండించివె చె, 
వారణోేజరలబాణవ పానసతషము న 
నారుదుండడరింప నదుల. బగిది 
డారుణంబుగ మ_త్తదంతులు గవీయ 
నారసింహోన్రు) మున్నతి. (బయోగించి 
ఘాోరకంకీరవ కోటుల చేత. 

గోరి యాకరికోటిం గూల్చె నాశెరి, 
అంతట వారు(డు కాలాంతేకమూూ ర్తి 
యెంతయు హారింజూచి యనగ రోహమున 016 


180 ద్విపద భాగవతము, 


దాపజ్యరంబు నుద్ధతిం గూర్చి యయ 

శీసార నదిసేన నెరియింపం జొచ్చి, 

ఉప్పజ్వరమువచ్చు నురువడిం జూచి 
లం 

“నపవానముం.దొడి వారిబోదరుండు 

న్‌ గా (ళో ౧ 


me శీతజ్వరవీడితమొ తాపజ్యరము (శ్రీకృష్ణుని శరణు వేండుట ;___ 


లీత్రజ్వరంబు. జెచ్చెర నేయుటయును 
భూతకోటులు భ య(భాంతిం గంపింప 
తావజ్యరంబు మేనుందప్పక ర్‌దియ 
వాపోవుచును వచ్చి వారిజోడరుని 
బదముల పై (వాలి (పణుతింపం దొడంలె, 
స్ట యదువంశవల్ల భ! అఖిలలో శేళ! 
కారుణ్యమూర్తివి కంజాత నేత! 
వారిజోడర! భ_క్షవత్సల! కృష్ణ! 
నెట్టున నీశక్తి నిఖలజంచువులం 
బుట్టింతు రశ్నీంతు పొలియింతు వీవ! 
(పకృతియు. బరుముండు పరమ శాంతియును 
వికృతులనానీవ విశ్వలో కేశ [23 
అని నన్ను తిం చెడు నమ్ముహాజ్వరముం 
గనుంగాని పలికె నాకమలనాభుండు, 
6 నీవేల వెజచెదు! నీ వున్న యెడల 
చేవ నపథ్యంబు సేసిన చారి 980 
గారింవు మర్గి నీకథ విన్నయట్టి 
వారి. బొంవక సివ్ర వర్తింవుచుండు. 
భీత్రజ్వరంబంత శివ మేను సోశి 


క 


ఈ 


కల్యాణకాండము. 15] 


యాతతజాడ్యంబు నావలింతయును 
ఘనమైన యాతన గంపంబుం గదిసి 
కనుమోడ్చి నిదించుగతి నుండె నంత; 


జూన్‌ అంబిక (స్రీకృమ్ణునిం [౯] ర్థించుట Se 


అంబర శేశాంగమర్గంబు గొన్న 
యంబరాంబర జగడంబ యే జెంచి 
కరకరిం బోరు శంకర శార్ట ధరుల 
నిరువురకడంజొచ్చి యేపార నిలిచి 
హరిమోముంజూచి యిట్లని నుతియించె, 
వరడ! జగన్నాథ! వసుదేవ పు(త! 

దేవ బేవా కాధ్వ! దివ్యన్వరూప! 
గోవింద! మధువైరి! గోపాలవంద్య! 

నీవ్ర మేల్క_ని చూడ నిఖలంబు బుట్టు 
సీవు ని(దించిన నిఖలంబు నడంగు! 
మాయచే నఖలంబు మాయగావించు 
మాయన్వరూప! చిన్నయ! సాపీ. కేశ! 
మూండుమూర్తులు నీవ మొగివానిమోాండ 
వోండిగాం బెరిెగడి పొడవవు సిన 990 
బాణుడు తనకు నద్భ క్రుండుగాన 

స్టా ణుాతనికినై నవమురంబు సేసె; 
భ_క్తవత్పలుండగు పరమాత్మ స్‌క్ర 

భ కుండుగాని సీపగవాండు గాండు, 
ఇతనికి నీకును నేమి భేదంబు! 

హితమతిం శలపోయ నేకరూపంబు! 


152 


ద్విపద భాగవతము, 


నీనామమే ప్రొద్దు నిష్టతో జపము 
పూని యనున్నింతుం బుండరీ కాత! 
నను జూచిఘయునను న'గక ంక్‌ణుని 
ననుకంప వీశీం౦ప్రు” మని నన్ను తింప 
నాతతజయశాలియెిన గృృష్టుండు 
నీత్రజ్యరము వూన్సెం జెచ్చెర నంత, 


=: శౌణున రెండవ తు మజ 


అంతయు. గని బాణుడట రథం బెక్కి 
యంత కాకారుండై వహారిమూందం గవఏసి 
యురుతర క నక వుంఖోజషలం బై న 
శేరపరంపరలు భీషణముగాం బొనుప. 

పారి వాని బాణంబులవలీలః దునిమి 
యురుకాణ మొకి,_ట నుర మేయుటయును; 
(కమ్మర సూరిని (కన్నన "జెల్‌సీ 

యమ్ము రా రాలిం ణన నరా 1000 
భల్ల మొక్క_ట వామభాగంబు నొంప 
విల్లూడి పడుటయు విష్ణు(డు కనలీ 

ధారుణి వడ(క పాతొళంబు బదర 

వారాసి కలలో దిగ్టలయంబు పగుల, 
డారలు డుల్ల నుత్తానచ(కంబు 
దారుణశ క్రి చే దనుజుని వై చె! 

అరమంట ల-దంద యెగవి మిన్నంద 
నురుముచందంబున నురుఘోప. మెనంగ 
గుతటి మానికొమ్మలు కుప్ప లై పడ 


చ 
Ca 


శ 


సీ 


కల్యాణ కౌందము, 158 


నటీకిన్మ కయ భీషణ స్ఫూర్తి "మెటుయ. 
గటక శేయూరకంకణ కూటి రుచుల. 
బటుతరంబుగ బౌణుబహూులు నతుక. 
గని నీలకంళుండు కవములాషవుు కడకుం 
జనుదెంచి భ _క్త వాత్సల్యతం బపిక 
విశ్వజగన్నా థ! విశ్వరూపాఖ్య! 
విశ్వవిశ్వంభఛర ! విశ్వనంనోర! 
వేదాంగచావాన! వేదాంత వేద్య! 
వేడగోచర! నర్వ వేదాంతకృష్ల! 
అవని భారముమాన్న నసురాళిం దునువు 
నవతరించినవాండ వంభోజనయన! 1010 
సీవాదిమూ ర్రివి నిఖలనూర్ర్తులును 
ఏ వేకాకొండక నెజిజూప గలంటి? 
ఇకాహాసురుండు నాకు భ క్రుండు పీని 
బాహులన్ని యు (దుంప బంతంబుగావా, 
ననుగృపం జాచి మన్నన నాబ్లుచే 
నుపవే యనుటయు ను గాత్వుం జూచి 
గరుడుని డిగి వచ్చి కరకంకఠు కేలుం 
గరములం గీలించి కములాతుం డనియె, 
సభ కుడన నేల? నిగిడియె (పొద్దు 
మాభ క్యు డీతండు మా (పొంత వాడు 
మాన్యు(శు (ప్రవ్లోదు మనుమని కొడుకో 
ధన్యాత్ముండగు బలితనయు(డు గాన 
సీతని కరుణించి యిచ్చితినాల్లు 
జీతులు, నినువూజ సేనెడికొజకు 


154 


ద్విపద భాగ వతేము, 


న్సీ భ కులగు వారు నిశి మాకువియులు 
మాభ కృులగువారు మరి సీకు (పియులు 
గాక చెందును వేరు గలదయ్య మనకు? 
(శ్రీకంఠ!”” అని పల్కి. శివుని వీడ్కొలలిపి 
ఇలువార నాలుగు వేతులుందక్క 
బలితనూభవు వేయి బాహూువుల్‌ [తుంచి iuz0 
మే.చి నెత్తురుగ్రన్ము చేపార మేను 
పూచిన మోదుగు. బాలువారు నత(డు 
హరిపాదాంబుజముల కందంద (మొక్కి. 
పరమనడానందభరితుండై పలికే. 
ఆదినారాయణ! అఖలనన్నునులు 
వేదాంత విదులును వెదకంగ లేని 

భన దీయ( శ్రీ) పాదపడయుగ్భంబు, 

దవిలి కొలువగంగంటి ధన్యుండ నైతి! 
అన్ని చేతులు నేల యీశానుపూజ 

కున్న చేతు లెచాలు నురశేంద్రశయన !”” 
అసి పల్కు నిని శాణు హారి జయంబిలిచి 
తనువెల్ల నిమిర ఖేదంబెల్ల మాన్ని 
యమరత్వమును (బమథాధిపత్యమును 


గవులాషు. డిచ్చిన గడునంతసి ల్లె, 


క ఉపాక ల్యాణము కా 
బలివు(త్రుడును నాత్సుభ వనంబునకును 
బలకృష్ట సాత్యకి (బద్యున్నుముఖుల. 
గొనిపోయి వూజించి కొమురారు వేడ్క 


కల్యాణకాందము, 155 


ననుపమ మణి భావణాదు లర్పించి 
యయు పాంగనతోడ ననిరుద్డు. బెచ్చి 
దయయయా్యాదవాఢ్యుుల క్‌ (మొుక్కి_ంచి 1080 
నకలవస్తువులును నమకూర్చి తెచ్చి 

[పకట మంగళ మైన బలువరూహూ_రమున 
ననిరుద్ద యు పలకల్యాణ వై భ హమ 

జెను పారం. జేయించి పెండ్లి ంటాలోన 

నందలు భత్యుభోజ్యాది వస్తువుల 

నందంద తనివి యాయసురాధివుండు 
వేయుర థంబులు వేయుయీనుంగులు 
వేయుబాజులం బది వేలు భేనువుల 
బనురత్న భా హణ (పముఖాంబరముల 
బహుళ దాసీజన(పముఖనంపదల 

నల్లుని కింపార నరణాంజు లిచ్చి 

యుల్లముల్‌ చిగురొ_త్తి యొప్పారు వేళ 
ననిపివుత్తెర నాయాజవో_త్తముండు; 

అనుక ంపజూాణు గృ కారుని జేసి 

మన్నిం చివీడొ_ల్పి మహితసంపదల 
నన్నయుం చానును నరి” చాగరకకు, 
అనిరుద్ధుడునువయు నిత్యానందలీల 

మనసి జకీడ నెమ్మది నోలలాడి 

రీవ్రణ్యాకథ విన్న నిష్ట సౌఖ్యములు 
_(బాపించు భవరోగ బాధలు మాను. 1040 
ధనభాన్య బ హువు(త దా రాఖి వృథ్ధిం 

డన "రార కృష్ణుండా జడనలోక మిచ్చు 


156 


ద్విపదఖాగ వతము. 


ననిచెప్యుటయు విని యభిమ న్యసుతుండు 
వినుతు(డై శుక యోగివిభునకిట్లని యె, 


ర్ట ఘనపుణ్యుండగు హారి కల్యాణక థలు 


మ్‌ని కృ తార్థుండ నైట్‌ నిష్ణుండు నురియు 
ఛారుణి వ"లించి ధర్మవ_ర్హనల 

రీతి విహరించి? నెజీ.గింపుండ”నిన 
మధువై రికథల వాబ్బునసగోచరము 


లధిప! వర్పడ వఏనుమని చెప్పదొడలా: 


అని యిట్లు నిత్య ధ = రంభు పేర 
జనలోక నవ పాఠరజూతంబు పేర. 

జతురకళాపూర్హ చంద్రుని పేర 

నతులవై భ వనిర్ణ రాఫీళుపేర 

శోభిత నవరానశూగాస్సు పేర 
నౌాభళమం[తికందామాత్యు పేరం 

గోరి భరభ్యాజ గో[తనంజూతు 

జారూఢమతి నయ్యలార్యనండనుండు 

థృంగారరన క ఖా శితవచోధనుండు 

సింగనామాత్యుండు చెలువగ్గలింప 1050 
సలలితరన భావశ బగుంఛ నల 

వలనొప్ప (శ్రీ, భాగ వతప్రు రాణమున 

మహనీయమగు దశమస్క_ం౦ధనరణి 

విపితలీలలనొప్పు వివ్ణుచారి(త్ర 

మారూఢభకి కల్యాణ కాండంబు 

నారవితారార్క_మై యుండంజెప్పె, 1058 


కల్యాణ కాండము సమాప్తము, 


శ$ 


శ్రీరస్తు, 


శుభ మస్తు, 


దిషపదభా గవతము. 


కుం ----- 


జగద భిరతు కాండను. 


nl Fr 


(క్రిరమ్యుడగు ఫుండరికలోచను (డు 
జార కాఫురినున్న తతినొక్క_ నాయడు 


బక్‌ నృగుసి ఇాపప్బి తాంతము వై లాలా 


సాంబుండులోనుగా సనకలకుణూాళ్లు 
నంబుధితీరవివోరణ్యాభామి 
మృగయానురక్ముల మెలలసచు. డప్పి 
తన నిజ్రకందువం దదయక వెదకి 
యాకనూంతిలో నొక్క_యూరానరవల్లి 
వికల్యమెపడి యుండ వెలణుంగంది చూచి 
యన్న డుపొడగానమిట్టిగా(తంబు 
నిన్ని వన్నెలుగల యానర టంజు 
కటకటా! ఈ కూపగతమైనదనుచుం 
బటుశ క్తి నందడజఆం బట్టి యాడషంగను 
వనెడలకయుండిన చెన్నునితోడ 


158 


కడు వేగంజెప్ప నక్కడికేగ బెంచి 
కూపగతంబై న కృకలానకంబు 

(శ్రీపతి వీవీ,చి చేతను డివియ 

నది దివ్యపఫురుషు.డై నంబుజోదరుని 
పదపంకజములకు భ క(మొక్కు_టయు 
వారిజూచిపలికై * పుణ్యాత్ససీకిట్ట 
నరటజన్మం బేల నమకూ 5 ’”? అనుండు 10 
అనఘాత 11 నృగుండ నివ్యాకువంశజుడ 
బెనుపడ సంపదంబేర్చినవాండం 
డారకొంబులు వృష్టథారలు నిసుక 
వారాసితరగలు వఢినెన్న వచ్చు 

గాని నే వ్మిపసంఘములకు నిచ్చు! 
భేనుసంఖ్యలు గణ తింపయగ((జాల 
నొకపఫుణ్యదినమున నొకవి(ప్రవరున 
కొకగోవునిచ్చిన యురక యాకుజ్రి 
(కమ్ముర నామండ గలసిన నెటు 

క మొడ వొక (బాహ్మృణాఢ్యుని కోన 
మును ధారకొన్న యాముసలి (బాహ్మణు(డు 
తనకుట్బి తప్పిన దడవుచు వచ్చి 

యా వి(వునింటిలో నేపారుచున్న 
గోవును గొనిపట్టుకొనిపోవ నాపి 

యేమి కాజులు చెప్పెదీ కుట్టే నాకు 
భూమిశ్వరుండు ధారవోసినవాండు 
రాజుచే మును పరి_గహముంగన్నాండ 
యీోాజగంబెతుగు నాయిది కుట్టి యగుట 


జగ దఖీరక కాండము, 159 


ధరణీశుకడకు. బోదము రముటంచు ఏ” 
“ నిరుపురు నాకడ శే తెంచి నన్ను 90 
దీవించి యిద్ద ఆ దెణుగాల్చ( జెప్ప 
భావించి రెండవ బహ్మణు(జూాచి 
వేవిరప: మోకు ఏవరింపజేల 
యోోావి(పునకు మొన్నయిచ్చిన కుట్టి 
తొజులోంది వచ్చినా దొడ్డలోనున్న 
యిణబుయగక నిచ్చితి యీాకప్వుసై చి 
“వెలయ సీకుణ్ణి యా షు. 
నులియకం గొనిపొమ్ము నూజుభేనువుల *” 
ననవుండు నవ్వి(వుండనలంబువో లెం 
గనలచుయ బరుపువాక్యముల నిట్ట నియె 
ద్విజునకి చ్చిన సొమ్ము పీడ్పడ నిచ్చు 
కుజనుండు దుర్గతి. గూలు పెక్కేంండ్లు 
జరం (బకి((వాధన త్యాగి దుర్భటము ; 
పరగంగ భకమోని పతి జంబుకంబు 
నగుదురి క్లైటణింగియు నన్యాయమాడం 
దగదయ్య నాకిచ్చి ధర్మచారి_త [22 
ఎన్ని చెప్పిన కుట్ణి సీనంచు నతండు 
(గన్నన దనయింటికడుక. గొంపోవ 
యిీవి[పవరుంజూచి యిట్లంటి “నీకు 
యిీావట్టి ముద వేల ? ఇదెసీన లత, 90 
గోవుల నిచ్చెదంగాని సీవుకరుణ 
కావ వే నన్ను దురతింద్రోయ ” కనుండు 

2 
“ ధారుణీశ్యర ! నాకుం దగ దొంగటాలు 


Ua 
Ca) 


160 ద్విపద 'భొగవతేము, 


“ఛారవోసెద వేట దానంబు నీవు 
కుటుమట్టు ఫొడవ్రును కొమ్సులుగలిగి 
కెజిగగు చన్నులు తీవై న తోయ 
చక్క_దనము నొక్క. చక్క. మేయుటయు. 
నెక్కడ విడిచిన నిల్లుచేరుటయు. 
(గోవులు బిలుచునర్మిక ని మాశళిశును 
తలేపాద్దు వేడిన నీడనిచ్చుటయు 
కడుసాదునై లవ్మేగతి నింటిలోన 
నుడుగక సీఛేనువుండీన జాలు ; 
యిదిదప్పీపోయిన నింటివారెల్ల 
మడిలోన మలమల మజుంగచున్నారు ; 
యీకుజ్జ నాకు నీ వీవోవ లేని 
యేకాతులుమ జెప్ప కిట్లాండు మాట 
నాడితి కృక లాసమైయుండు ' మనుచు 
నాడీ (ాహ్మణు(డు శాపంబిఛ్చె నంత. 
వడవడ వణకుచు వడిజశీ౧గ యతని 
యడ గులవై (బడి యతనితోనంటి 

46 నీకష్టజన్గంబు నేనోరజాలం 
చేకొని నన్ను రవీంపనే”ి యనిన 

“ హారి లోకర మార్గ మె కృమ్ణుండ నల 
బరగు నాతని కరన్పర్శమ్మూత్రమున 
సీకప్ట శాపంబు నీంగి సీవ్రుణ్య 
లోకంబు నొందు సుక్షోక | వామ్మనిన స్‌ 





శావోణీదవు-+ఏట,  ఏట=పతృపాతము, 


40 


COLL 


Il 


శక 


జగద ఖిరక, కౌండము, il 


తడయక యీాకష్ట్రృతను బొంది యిందు. 
బడనిపాటులంబడి పదాయ కాడు. ! 
వేదాంత వేద్యులు వెదుకంగ తేని 

నీదివ్య చరణ సన్నిధిగంటి మంటి 
పనివినియెదనో కృపారనపూర ! 

అని చెప్పి కృృమ్ణున కందంద (చెక్కి 
కనకవిమాన సనంకలితుం.డై నృగుండు 
చనియె దివ్వులుక్‌"ల్వ జం భారిఫురికి 
అతండు వోయినయఎజూఛి యద్భుతంబంది 
శతదడళనే(తుడచ్చటివారి కనియె. 
పోలావాలాభీలనుగు వహ్ని కం కం 
(గాలును వి(పవర్షవుకోపవహ్న్ని 

వారల సొమ్ము లెవ్వరు వారించినను, 
దారుణలీల బాధల 'బెద్దగాల 50 
మలమటంబొంది కీటాదుై వుట్టి 
ఫొలిసిపోదురు కులంబును. గూలు 
నదిగాన వివుల యర్ధమి భంగి 

మదిం జూడవలయు నెమ్మది. గోరువారుి” 
అనుచు వ్లుతులు దాను నరిగి మురారి 
తనమందిరమున నంతనలీల నుండే, 


నా వనంతబుతువర్శ నము పము 


అంతట నకలలోకానందమగు-చు. 
గంతుని సాామాజ్యఘ నలవ్మీ యనలో 
పరవూనురాగ సంపన్న కార అము 


[162 








విరహిమాననమ హోవి జ్యేవణంబు 
నుక్రక్రోకిలాలావసున సర (పదను 
(పకళటితదంపతి[(పాణవల్ల భము 
మధుపకుటుంబి కామందిరాంగణము 
మధుర సౌరభ శెత్యమా ౦ద్య కారణము 
'ప్రాలేయకులవార్డి బడ 'చానలంబు 
నానొక్పి వనముల నవకంబు లెక్క 
మానుగాశే తెంచె మధుమాసలవ్మీ, 
తరులతావలులకు. దమకంబు లెక్కి_ 
పరిమళం'బై మందపవనుండు వీచె; 60 
గుమురెక్కి తరులెల్ల గొనచిగురాకు 
గములు (కొన్నన నవక ఫు మొగ్గ (మొగ్గ 
వలి మొగ్గ(కొవ్విరి వలవులు గులుక 
వెలిపూవు నూనూంగ పిందెలుగాయ 
కసుగాయ వులికాయ కడునొప్పు దోర 
పననుపండులు వనిపండులు గలిగి 

తరువు లెల్లను గల్పతరువుల భంగి 
పరువమై చూపట్టు పరిమళ (శ్రీల ! 
వానంతి వనములు వాననగలిగి 


వాసికి నెక్కి చామంతులు వూచె ; 


గొజ్జంగ లలరుల గొమ రాకు మరుని 
నద్దపట్టు లభంగి సౌరభంబాలసె; 
కందర్పుటము ల కరణిని వెడలి 





శానా చంక చు ను ఉం 


సింధువారంబులు చన్నారం బూచె; 
మగువలగండూవ వుధుకేళిం చేలి 
వొగడలావుని వేళం బొగకెంద బూచె ; 
తన్నానపడి చరాడం దరుశీజనంబు 
తన్నానపడివూ చె దగనతోకంబు ; 

తన్నిన నలరుకే తగవంచు నతుల 
కన్నునన్న లం దిలకంబు చూపమై ; 70 
సుదతుల కౌంగిళ్ల జొక్కు_లం జొక్కి_ 
ముదవముంది కురవకంబులు (చూనుపడియె ; 
పాటలు చెవివిని పాటలీతరులు 

పాటి లై సతుల యాస టల నలరి ; 
నంపంగివూ చేని చవింజొక్కి_ (క్రింద 
గుంవులై యలరెడు గొదమతు మెదల 
పానాఖిరతిం బొక్కి. పతులును నతులు 
గానంబు లొనరించు గతిని జూపు ; 
కాయజుండబదె శండు గడలి మే తెంచ 
రాయడి యడలి జోరన సూడు డనుచుం 
గోయని యెలవూవి కొమ్ముల మోండం 
గోయిల లెలిగించె కొమరగ్గలింప; 
భావజు త్ర లోన్యప్ట్టుంబుగ ట్ట 

దీవించం జనుబెంచు దెషజుల చంశమునC 
జెలెకేంగి యెడ జిలుకలు (వెరాసె; 
వెలుగొందు చ(దుయడు వెన్నల లేట 
పరువంవు చిన్నివూపాటన నమర 
మురి"పెంవు నవ్వు కెమ్మోవులం దనరం 


దిలకించు చందన తిలకంబు లలర 

కలికెలు మేన నుత్కలిక లై తనర 80 
వనములు నిత్యయావ నలవ్మీం జెంది 

వనితలచందమై వలనొప్వుం జూడ 

పీభంగి నామని యేపార సీరి 

యాభీరుకాంత ల నాత్శులో(దలంచి § 


=: బలరాముడు (వేపళ్లెకు నరుదెంచుట == 


హరికి చెలింగించి యట రథం బెక్కి 
యనుబెంచె ( వేపళ్లె కా(పొళై కడలి, 
ఏపారం జనుచేర నెదుచేగ యంత 
గోపయళోద లక్కు నం జక్కం జేర్చి 
“నాతం(డి! నాయన ! నాముద్దుకరాన ! 
వతెంచితే మమ్ము నిందణుం జూడ 
చేవకియును వసుదేవుడు వారియు 
నిష్ట రోహిణి నెమ్మి నెలతలు నుఖులె +” 
అని (పేమ నడుగుచు నర్శ్మిలి వుతు 
గనుగొని హార్షాశ్రుకణములు దొరగ 
నంతసింపుచునుండ నకలగోకికలు 
నంతలో నరుదెంచి హూలపొణి. గాంచి 
చీనుంబుం జెప్సీ తశ్వేమంబు లడిగి 
యామోహరస వాని నండండ తేలి 
వాలియు మజ్జనం భోజనాది కృత్యములు 
సలిపి వారునుం చాను నంతోషలీలం 90 
గలసి వినోదించి కాళిందిత్లీర 


జగదఖిరత కాండము, 165 


ములను బృందావనంబున. (గీడనలి సె, 


- బలరాముడు (వేతలతో నెమునాతీరవముందు. (గీడించుట ies 


తాను గోవీకలును దనవపిన్న నా (డు 
పూని (శీడించుచాడ్చున. (గీడనలివి; 
పసిండి కోరల నుంచి పడతులు నీధు 
వనలార. డనియంగ నందటు( (గోలి; 
తనివోక కాళిందితటతరు( కేణి 
తనరారు నీడల దగ వి[కమించి; 
వరుణనంభవయెన వారుణింబేలి 
తరమిడి బలభ(ధ్రు. దలషెల్ల నెజింగి 
పరిమళమాధుర్య. భరితమె నిండి. 
తరుకోటరమున నుడ్భవ మొంది నిగుడం 
గని (పలంచారి యక్కాంతలుందాను 
దనుపారియున్న కాదంబరి (గోలి 
మానినిగండూవమమది రార నంబు 

లాని మన్మధ శీలి నందంద తేలి 
మదమె ర్తి తన్ను దామణచి గోపాల 
సుడతులింవు నడిమి నసూరెల నిలువ 
ఫఘనకరిణులలోని గజము చండమున 
ననువార నండవిహారంబు నలుప. 100 
జెన్నారు మోనవ్హలజిగి జేగుజింపం 
జన్నుల కొంగులు జార పయింట 
వెన్నులపై సీలవేణులు నెజయం 
గన్నులందును సోయగములు (మాన్సడయల 


166 


ద్విప దభా? నతము, 


గానులు నులియంగ గర తాళగతుల 
సానురాగంబుల శౌెరిం బాడుచును 
నన్నులచాయలం. జతురులాడుచును 
నన్ను లన్నుల చెడ యాటలాడుచును 
సీరితో(బలుమాగరు చెనకి నఫ్వుచును 
మేరలు మితి స మేలంబు లాడి 
కలసి వినోదింపగా సీరపాణి 
యలసి యంగము సోల నంజంద సొక్క 
వెలసిన చెరి వేణి (వేలాడ చమట 
కలసి కస్తూరి యెక్క. వలువ లెల్ల 
గటకాంగుళ్లీయక గై వేయసోర 
పటుకిరీట(ప్రభాపటలి శోభిల్ల 
మదియించు దివిజసామజము చందమున 
నెదుజెవ్వరును లేక యీవు దీశింప 
తరుణులు. దనుగొల్య దరులతావలుల. 
బరికించి చిత్తవి, భాంతి మై పలుకు; 

“వలకో! ననుంజూచి యీరాజశుకము 
శీలించి మొగ మొబ్బ్ల సేయుచున్న దియ! 
నాయంబర ౦బుల నలు పెల్ల (గొన్న 
దీయలి!” అని క న్ను 'లెజ్బ జేయుచును 
దరువు లెల్ల ను నేడు. తనుజూచి నవ్వ; 

“ నరుణించె కింశుకంబది మేమి!” అనుచు 
వజనంబు వజువట్లు వట్టి మైడప్పీ 
గదిమి దిగ్గన లేచి కాళిందిం జూచి 


110 


ఎ, బలరాముండు యమునను నాగలి చే నెత్తుట ln 


“ఓ సూర్యకన్యక ! క్రీ శోక మాత! 
ఓసారసల్లాప! ఓసారసాతీ 
సీరువెట్టుము "లేక నిలువంగజాల | 
బోరన నుడకంబు. బోయే!” అనుంచుం 
బలుమూారు వీలిచినం బలుకక యున్న. 
నలుమీంచి పరుపువాక్యముల సి సిట్లని యె, 

“ పిలిచిన నామాట పెడ చెపి చెట్టి 
పలుకవు మదిలోన భయమంది | 
మలినాంగి! సీమేని వుదమెల్ల నడచి 
డళనంబు సేసి యుద్ధతమాన్సు *" సనుచు 
నదలించి వహాలమున మ మ 
విదళించి తివిసిన వెజంగొంది యమున 120 


వడవడ వడంకుచు వచ్చి తాలాంకు 

నడగులపై (వాలి యరుదొండం బలి కె, 
(కనీ నర్వలో శేశ | కీ సుప్రకాశ! 

న్స సౌమ్యువృ సే య! ఓరకాహిణేయ! 

ధరణిభారము బాప దనుజుల నడంపం 

గరమర్టి జేవకీగర్భంబునందు 

ee 11 బుట్టిన వెలువుండ ఏవ! 

బలభ (జ! న్‌ ధ్వంస రామ! 

జడనంగతి బలచంచలచి త్తమలినం 


168 


దడయక ని మహాత్యము (గానం గలనె? 
చెలతలు సేసిన చేర్పు నేరములుం 
జల(కక లోగొం[డు ధన్యు లే పొద్దు” 
అని వేడుక” నుచున్న యమున మన్నించి 
ఖఘనదయామతి హలకర్ష ౦బు విడి చె, 
(పీతి గాళింది విభేడనుండనుచు 

నాతని దీవించి రనురసంఘ ములు ! 
బలు(డు నాగట గొల్వ వాపీనచోటు 
బలతీర్ధ మన ధా(తిం (బఖ్యాతమ య్య, 
అచట కృతస్నాతులైన మానవ్రల 
కచలిత విష్టులోకానండ మొదవు! 180 
ఈ భంగి బలభ (ధు డెంతయు వేడ్క 
యాభీరు నతులతో చెమున్నగీడించి 
యేపారు నిజ బంగి నీయాజు నెలలు 
(వేపళ్లైలోపల వేడ్క_లు సలిపి 


హరింజాచు తలంఫవున నట దాగర వతికి 


నరుదెం చె. (బజజాలలగరి డన్ననుస 
యి 


_- : పొండక వాసు బేవుని, వృత్తాంతము :౧- 


నాలోన గర్భ చేశాధినాయకుండు 

పాలన చిత్తుడు పౌొండభూవిభుండు 
హరితో విరోధిమై యతని చిహ్నములు 
తరమిడి ధరియించి తానంతం బోక 
వాసుబేవుండను వలనొప్పంబేరు . 
భాసురంబుగ. డాల్చి పటుశ క్రి చెజసి 


జగదభిరత కొందము, 169 


య మెహిణీద్వితయము తన్ను. గొలువ 
నతుతబలశాలిమై దండు వెడలె. 

ఆరాజానకు మిషతుండై "కాఠిరాజు 

దీరుడ మూహిణీ (తితయంబుతో "డం 

బటుశ క్రి నతనికి బానట యగుచు 

భటదంతిపహాయర థ[(పతతితో నడువ 

నీరనంబున. జౌొం[(డ్రుండే తెంచి పెరి 

దాగర కానగర ముద్ద 3 జాయవిడిసి 140 


—: పొం(డుడు దూతను (శ్రీకృన్లుని వద్దకు బనుచుట $= 


హరి సన్ని ధికిం దజ్జుండను దూతంబనుప 
నరుదెంచి తగ సుధ ర్మాభ్యంతరమున 
వృష్టిభోజాంధక పీఠులు (గొలువ 
నిష్టవర్తన నున్న యింది రారమణు. 
గని మొక్కి. తనవచ్చు కార్యమంతయును 
వినువించం. జొచ్చెను వెజపింత తేక, 
“ఆపాొండ నృవతి యావావదండపాణి 
భూపాలతిలకంబు ప్రుతెంచె నన్ను, 
అతండు నీతోడ ననుమన్న మాట 
లాతతంబుగ విను మంభోజనయన! 
వసుధ భారము మాన్న వైరుల నడంప 
డెనల చెంప వాను బేవుండ నేను 
నాచిహ్న ములు. దాల్చి నాపేరు చాలీ 
యీావావ్సుం చెచ్చుకో నంటికి నీకు? 
ఘనగజాశంఖచ(కమును శార్షనును 


170 


ద్విపద భాగవతము, 


గనకాంబరంబును గరుడ కేతనము 
మకరకుండలములు మణికిరీటంబుం 
(బకటంబగుజలన(త్పనవ మాలికయు 
నివినాకు వే వేగ నిచ్చి (పాణముల 
నవరించుకొని నన్నుశ రణంబుం బజొరుము; 150 
కాదేని నాతోడ కదనంబు సేయ 

నాడ్‌ట. జేర్చి రమ్మని చెప్పె” ననుండు; 
విని జనులంజకటజు వికవిక నగ 

ఘనుండు కృష్ణుండు వానిం గనుగొని పలికె, 
కండ కొవ్వునం గన్ను. గానక బెక్కు. 
దుండగంబులు (పేలి [తుళ్లుగా శేమి! 
భండన భూమిలో. బరిమార్చి వాని 
కండలు భేతాళశగణముల కిత్తు, *” 


_ అని పల్కి దూతేకు న ర్హగ్ట వస్తువుల. 


దనిపి వీడ్కొలుప నాతండు పౌం|(డుతోడ 
హరి వాక్యములు జెప్ప నతండు కోవించి 
దురమున శే తెంచె దోర్లర్య మెసం, 


తము పొం[డుండు వారినిం చాశుట ?__ 


బహుదళంబులతోడ. బౌం(డ్రుం జేలేర 
నహివమాంశు నమ తేజుడగు వెన్నుండెటింి 
పరంగు. సారథ్యడర్చంబు మెణయ( 
చేరిక్కి.. శ(స్తాన్ర్ర దీవులు నొాలయం 
చాంచజన్య ధ్యని పరిపంధి సేనం 
జంచలించంగ వచ్చు శ్‌ రిపై నడరి 


జగదభిగత కౌండము, 171 


పరిఘతోనురగదా(ప్రానచ[క్రములు 
గురిసిన, మురవైరి [కూర చాణములు 160 
నడవుల కేర్చు కాలాన్నీ చందమున, 

దొడరి సేనలనెల్ల (దుంచివైచుటయ. : 
గనుంగవన కెంఫొందం గడల పౌం(డుండు 
తనసేనయురికొల్సి దళవు'లం డాశె, 
కృ(త్రిమ చ[కంబుం గిసిసి వెచుటయు. 
శ్మతుండు బెగడ నాచ[కంబు నటుకె; 
గదయును విల్లును ఖండించి తేరు 
చిదురుపలుగ వెసి సిడముంయదుంచుటయు 
బతీిగొని వాలును బలుకయు. గొనుచు 
నతిముటి నార్చుచు నరుదేరజూచి 

వారి శార్జమున భల్లమరివొసి కంఠ 
మరుడార లమీంచి యార్చి వై చుటయు 
మకరకుండలర త్యమకుటంబు తోడ 

(బక టోల్ఫుఖము భంగి పజీయె తచ్చిరము, 
కూలిన పొం(డుం గన్లొ ని సేనలెల్ల 
నాలచందంబున నందంద పజచె, 


=: పొండ్రుని మరణమునుగాంచి కాళిరాజు (శ్రీకృష్ణునిపై 
గవిసి మడియుట :-- 


కని కాళిరాజు *ీజీలలుగంగ సేలలి 

గనుకని పారి” నొక్క_ట నిల్వుండనుచు 

దళములం బురికొల్పి చై శ్యారితోడం 

దలవడి బహుచాణంతతుల నొప్పింపం. 170 


172 





ద్విపద గవర ము. 


గోల(చేసిన (మోంగు కోల్పులిభంగి 
వాలములురమున వడీింగీలు కొలుపం 
'గాలాగ్ని సదృశభీకర చ(కనివాతి 

ముడివడు బొమలతో. బొలుచు మనస్తకముం 
బడ్నవైచి యాశ్చ; నీ భంగి శా(త్రవుల 
నిరువురం బొలియించి యిందిరాదీశుం 
డరుడదెంచె ద్యారక కమరాళి పొగడ, 


అజ్ఞ, కాళిరాజు కువూరుండు రు(దుని వరమును బొంది 


క్భర్తిని బుట్టించుట లా 


కాళీశ్యరుని తల ఘనచ (క ని వాతి. 
గాలీగా యటాలినం గని వారులెల్ల 

నడరి సోజ్యంబండ యాయొక్క.. శిరము 
పడియె కుండలమణి[పభలతో నవు(డు, 
అతివలు దు:ఖంప నతని నందనుండు 
సితకీ ర్లియగు సుదథఖీ,ణణుండను వాండు 

తన తం[డి తల యాటందా నిశ్చయించి 
భునభ_క్టి నగ్నిసంస్కాారంబు సేసి 
యతుల సమాధి నిస్టాత్ముండై (పమథ 
పతినాత్మ్మ నిలిపి తపంబాచరింప; 
పహారుండు (పత్యతమై “యడుగుము నీకు 
వరమిత్తు” ననుటయు వాండు “మజ్ఞనకుం 180 
జంపిన పాపాత్ళు సమయించు నట్టి 


1 ఒకేసాదమున్నది 


జగదభఖిరక కొందము, 178 


చెంవు (పసాధింవు భీమూత్స! అనుండు 
ఆచేవు(డును * దవీణాగ్ని గుండమున 
నాదరంబున వి(ప్రులాభీచా రాఖ్య 
చపూమంబు సేయంగ నొకకృ్తి వుట్టి 
సోమిచ్చి సీ శతు జుతువుచ్చు ? ననుచు 
హరుండదృశ్యుండ య్య నంత బుత్విజుల 
నరుదార వేల్పింప నాయగ్ని వలన 

అలా అగ్నిలో నుండీ పుట్టిన కత్తి (శ్రీకృన్లుని పై నెడలుట == 
నాలోన భ యడజిహ్వాలవ క్త )౦బు 
ఫాలనే[తంబును బాహాశతంబు 
శూలతోమరగదాశురికాదిభిండి 
వాలచ కములు దుర్భారాయుధములు 
చటులకలోర దంష్ట్ర లు తాడనములు 
కుటిలపు బొమ్మలు (కూర (దుష్టులును 
దీర్చ 'తాభీలత తీ వాట్టహోస 
గర్భ రన్భరములు ఫఘనశరీరంబు 
నడర లోకములెల్ల హరుండొక్క_ వేట 
మడియింప. బుట్టిన మూడ్కి యో యనం. 
బదతాడనముల భూభాగంబు వగుల 
నదరి 'లోహితవర్ల మదరి యండండ 190 

“ ఎవ్వని బరిమార్తు నిట పంవు మనుండు ” 

నవ్యానుజేవుని నడచిరమ్మ ” నిన 


౨ ఆరము చింత్యము 
గ 


బవుభూతథాకినీ(పతితోడ వచ్చి 
దహనార్చు లొలయ నాదాస్ట్రారకం జొర 
కారగ్ని దరికొన్న ఘననత్వచయము 
పారెడుగతి జనపతలతి ేంపటుచి 
యతివలతో జూదమాడుచు నున్ను 
శతదళాయత పేతు సన్నిధి నిల్చి 

“బది యొక్క_కృ త్తి యహీనాన్ని శిఖలం 
గదిసి పట్టణమెల్ల 6 గాల్చుచు వచ్చె 
నిక్క_డ దిక్కు లేదీవారిం గడపి 
(గ్రక్కున మమ్ముల గావ వే కృష్ణ!” 
అని యార్షులతె పలుక నాపొరజనులం 
గనిశేల వారించి కడకంట నగుచు 
నది మహేశ్యరకృతియా కృ త్తి యగుట 
మదిలోన నెజిం/ సౌమ్యుజ్ఞాన విభుండు; 


mee, (శ్రీకృన్లుండు సుదర్శనమును గృత్తిపై పనుచుట :_- 

తనుకొల్చియున్న సుదర్శన వురుషుం 
గని నల్ల నవ్వుచు కనుసన్నం బనువ 
నమ్మ హో ద(క్రంబు సారి యాః బూని 
(కమ్మన జీ తెంచి కాలాన్ని వోలె 2 
శతయోజనో తాల చటుల వ్నగవాము 
శతభుజగమదో(గశ స్తా) స్ర్రములును 
ఘనసహ(స్రార్క_నిర్షతతీవరుచులం 
జెనుమంటలెగయ నాభీలమె చేర్చి 
వాది చక్రమే తెంచు టాలించి కృ తి 

యాని 


మణి లె పీట్టాఅలుచు మది వి * (లింప 

పజ గంగ నయ్యెదు(ప్రవర సాధనము 
యతటిీముటి వెనుకొన నది కాళి. బొచ్చె, 
చచ్చిన నిట్టట్టు సురగంగ నీక 
నచ్చక్ర మడరి ఘోరానలశిఖల 
నాబుత్విజలతోడ నాకృ_గ్తితోడ 
నారాజుతోడ జనావళితోడ 
ఘనశ తాంగక వాజి గజశాలతోడ 
ధనధాన్య వస్తు నంతానంబుతోడం 

] బొలు పారు సౌధగో ఫురములతో డం 
గాళీవ్రురము చక్కుగాం జేసి కాల్చి 
యీేపీ. హరి పాలిశేతెంచి (మొక్కె, 
సీకథావర్ష న మెల్ల వారలకు 
(పాక టకృత్యముల్‌ బాధలు నడంగు 210 
ఫుతనంపదలును భోగనంపడలు 
శ|తుకుయంబు మోశతము నిచ్చు చుండు, 
అని చెప్పుటయువిని యభిమన్య సుతుడు 
వినతుండై శుక యోగివిభునకిట్లని యె, 
ఆ మందలో నుండి యరుదెంచి యచట 
కామపాలుండే మిగతి విశమిం చె? 
ఆశని చకి(త్రంబు ననిశంబు వినంగం 
గాతుకంబయ్యి నాకథంజెప్పు ” మనిన 


é 


ఛా 


1 
ఒకే పాదము కన్పట్టు చున్నది 


176 


ద్విపద భాగవతము, 


క. ద్వివిదు: డను వానరుడు తన వెలికాండగు నరకుని 


జంపీనందులకు. బగయూని చెలచేంయట = 


వినవయ్య కురునాథ ! ద్వివిదుండనంగ 
దనరారు మైందుని తమ్ముండు ఘనుండు 
గిరిచ రాధివుండు సుగీవుని మజంది 
నరకుని చెలి మహోన్నత బలాధివుండు 
నారాయణునిచేత నరకుండు బెగినం 
(సాూరవా_ర్తకు మది. గుమిలి మర్కటుండు 
వారి నడంచెదనని న ధ్ధేవుం డేలు 
పురములు సూళ్లును బొరి చిచ్చులిడుచు 
కొండలు బెజికి యుక్కు_.న నూళ్ళ మిండ 
వెంకుగా వై చి భూమిని పాడుసేయ 
వసితల. బతులను వడి వెంట జెట్టి 

కొని హోయి పర్వత గపవాలలో జంచు 220 
ఓరీతి నుండగ చెటింగ్ని యాశౌరి 
యూరకనుండ నొక్క_నాడంత; 

వా రాసి చాంటి ద్రైవతకందరమున 
కారూఢగతివచ్చి యగ చరాధిఫుడు 
మానిసిమంజుళ మధుర గానముల 
వీనులకింపార విని యల్ల నచట 

కరిగి చేరువ నొక్క యవనిజ మెక్కి. 
పరికింపుచున్న చో బడంతుల నడుమ 
నారుణితాతుడై యాసవ(క్రీడ 
నారామలును చాను నలరి పొడుచును 
గోవులలోనున్న గోరాజుభంగి 


జగదఖిరత కోందమా. 177 


డా'వేడ్డ_ విహరించు తాలాంకుం జూచి 
వారియకాం డలపోసి యాకీశనరుండు 
తరులెక్కి_ కిలకిల ధ్వనులు సేయుటయు 
తరుణులు నవ్వుచు. దను చూడ మేను 
వరకి యుంకించుచు. బండ్షగిల్చుచును 
బొమిలార్చి చమూచుం బొరి మీశం బొలయు 
[(భఛభమ'రాళిం గని యుల్కి_పడి పట్టుకొనుచు 
చిలికిలవడి యాడి వెక్కి. రింవుచును 
వెలందులం గని వంగి వెనుక జూపుచును 280 
గోడిగంబులు సేయు (గోతి చేతలకు 
'జేడియలందటు. చెల చేంగ్‌ నవ్య; 


ఎజి! బలరామ ద్వివ్‌దుల ద్వంద్వయుద్ధము సనో 


'తాలాంకుం శొక రాత వదర్చించి వైన 
నాలోనం గోపించి యతని పై కుజికి 
చీరలు జించి యాసీధుభాండంబు 
బోరన( బగులంగ ల్‌ బొడిచి జాకుటయు ; 
కాముపాలు(దడు వానిం గడకతోం బట్టి 
వేముష్టీం బొడిచిన వికవిక నవ్వి 
(ప్రళయ కాలోత్తాల రవుభంగి 
బలియుండై మైవచ్చి బలున కిట్లనియె, 
6 నలినాత! యేరీతి నాండు నామి[త్రుం 
దలమోరి నరకు నుద్గండత. జంపి 
వచ్చితి చీచేండు వచ్చిన వాడ 
జెచ్చెర ననురంబు చీయు నాతోడ! * 
12 


178 


ద్విపద ఖాగవరమా. 


తనరార మైందుని |తమ్ముండ దవిదు 
డనువాండ ళూరుండ నర్క_జు మంతి 
రామునకై పూని రావణుతోడ 
భీమావావము సేసి చర్చనవాండ 
నలకొన్న రణవీధిని (దుంచి.వై వం 

గెలసి నాచెలికాని కెలనంబు దిర్తు* 240 
అని పల్కియార్చి మహాళూలమె త్తి 
కొని వై చుటయు స్సీర్రి (కుంకి మైండవ్పీ 
మునలంబు. గొని "బై మోాదిన వాండు 
వెన మహాతరువె త్తి "వేసి యార్పుటయుం 
దప్పీంచుకొని సీరి తరుచరుమోంద 
గువ్పించి 'యుజికి ముక్కున ముష్టి. బొడువ 
శతెరలక వానరాధిఫవుం డొక్క పెట్టు 
తరుణులు బెగ్గిలం దరువృష్టి. గురిసె 
లాంగూలమున (వేసి లలి నఖా(గమున 
నంగంబుం. జీరి మేనందంద కటుచి 
పిడికిట బొడిచిన 'బెనుమూర్భ నొంది 
పడి లీచి యాబలబభ [దుం డాతనిని 
గశమున జిక్క_ నాగలి డగిలించి 
యలుక మై రోశట నండంద పొడువ 
వానువ్రలు పగిలి మైయడ కెల్ల 6 బొలిసి 
కనుమూసి నెత్తురు (గక్కిరోంజుచును 
బవీదాంకి కూలిన పర్వతంబనంగ c 

బ్ర వగేం[దు6 డిలంగాలి (ప్రాణంబు విడివె, 
ఉవిదలంగజు నెజ(గంది కీర్తింప 


జగదభిరత కౌందము, 179 


దివిజనంఘము రాము దీవించిరంత  విఠ50 
నలిన నే(తుండున్న నగరిశే తెంచి 

వాలి కృష్ణుతోడ నయ్యగచరువార్త 

వినుపింప కౌౌరియు వివిధ చాంధవులు 

ఏినుతు లొనర్సిరి వెనరామునంత 


= సాంబుడు ధుర్యో ధనుని కుమార లశ్‌ణ నపహరించుట !=== 


అంబుజోదరవుతుం డతిరథో _త్తముండు 
జాంబవ కేయుండు సాంబుండు ఘనుండు 
కోరి ధుర్యోధను గూంతు లతణను 
వారణవురి సయంవరమునందునను 
వరియించి కొనిపోవ వారలండలటును 
గురుపతి కెటింగింవం గోపించి యతండు 
“ వమేమిరా! సాంబుండే నాతనూజ 
శమని కొనిపోయి నెట్లు జూచితిరి ? 
కురువంశజులతోడం గూడి యాదవులు 
పరిణయ (ప్రా ఫులే పరికించి చూడ 1 
పడుచువాండీక న్య బలిమి గొంపోవం 
దడయక ( జూచుట తగవుగాడతసి 
బట్టి తె _త్రమటంచు బలములతోడ 
డట్టు(డై వడి సుయోధను. డుగవృ త్తి 
వెడలి యార్చుచుం డాశీ వి మ్లునందనుని 
దడయక శస్తా)_స్హ)తతుల నొప్పీంపం 260 
గనిపోయి తిరిగి యగ్గలిక మై చేయి 
తన రథంబఖిలన ర్లనల( (గీడింపం 


180: ద్విపద భాగవతము ॥ 


బడియార్చి విలుగుణఢ్వని చేసి శరము 
లడరింనం గురుసేన నందొక్క-_ పెట్ట 

మురిసె రథంబు లమ్ముల గీటణం"గెం 

గరులు రోజుచులంహా లెం గాల్బలం బణలెం 
డరమిడి సాంబు కో లల కోవాటించి 

తిరిగి సేనలు రాజుదిక్కు_న కొదుంగ 

గినిసి యాతని శ ల్య శేతుండు దాయకం 

గని కాలము గర్గ సౌబలులు 

చెను బావుగా బాణవృష్ట్ర వేల్పుటయు 
'ధనువుసారించి యాడై శ్యారి నుతుండు 
కాండగ నేడు మార్లణముల చేసి 

యేడు బాణముల మహీశు నొప్పించి 
యతశత్రని తము,ని నాల్లుటమ్ములం (గుచ్చి 
శతసాయకంబులు శకునిపె గప్పి 
లొలలగక శల్య కేతుని విల్లు దునిమి 
బలముల శరపరంపరల. గూల్చుటయు 
నతని వి(కమశేళి కచ్చెరు వంది 
యతులితంబగు యూధులండబుం గూడి 270 


=: కురువీరులందటుం గూడి సాంబుని విరథునిగాం జేసి 
పట్టుకొనుట = 


కురపచి నిలు[దుం చెం గొన నేది కరు 
డరడంబు నుగ్గాడె వారుల గిటణంజె ; 
విరథునిగాశేసి వెలందుకతోన 
యరడంబుపై నిడి యతని, దోతెంజె,. 


జగదఖీర చత కొందడము, 18] 


నాక న్య జగడొంద నాకుమారకునిC 
చేకొని బంధించి "ెరంబెట్టిరంత' 


=: బలరాముడు యాదవుల కోపమును జల్లార్సి స్వయముగా 
వా_స్టినాపురికి వెడలుట :-- 


కరిఘోటర ధభటోత్క. రములతోడ. 
గరివురిపె డండుగడలుటం జూచి 
బలభ[దుం డది * యెంతపని మోర లేమి 
తలంచి కౌరవులపై దండుపోయెదరు ? 
యాడశనులందు నెన్నడు కౌరవులకు 
భేడంబు లేనిచోం (భీతి నంబెటింగి 
యేమిసేసిన చార లేమన్న వారొ! 
ఆమార్ల మెల్లను నటజసీ నామమున. 
'జెలిసి సాంబునిం దోడి తె చ్చెడంగాని 
కలవాంబునకు. బోవకారణం బేమి? ”” 
అని వారి వారించి యట రథంబెక్కి 
చనియె నుద్ధవుండు తోం-జనుబేర సీరి.. 
అరిగి వార ణవురోద్యానంబులందు 

కర మొస్ప విడీసి యక్కాామపాలు9డు ౨80 
దన'రాక జెప్పి యుద్ధవుం బంవుటయును 
ఇని యనమ్మహాత్ముంజాస్థా నంబు నందు. 
గురురాజు నచివు శకుని దున్ప నేను? 
గురుభీవ్మకృప బాస్తీకులు గొలువంగం 
గాలువున్న యతని గన్గొని పాొడబభూూవి 
భలభ (దురాక చేర్పడ 'జెప్పుటయును ; 


నతిసంభ మంబున నండటుగూడి 
యతని నన్ని ధి శేంగి య" యకొజీంచి 
'సీమంబులడిగి యావీరి నీఖీంచి 

“ యేమివిచ్చేసితి కెటింగింపుండనిన ” 
భార్త రాష్ట్ర+లును చాంధవ్రలును వినంగ 
నా ర్తరతణళీలి వాలపాణి పలికె, 

“ కోరి మామేన త్త కొడుకులు విరారు, 
అరూఢి మోకు మేనల్టుండయుగాన. 
దన మేనమజండలి. డరళశాయతావీ.. 
జనవునం. గొనిపోయె సాంబుండు దీనం 
గలంగి వితోధింపుట గృంబుగాదు 
వెలందితో నాతని విడిచి తెండి” సిన, 
అల్లన నవ్వుచు నానుయోధను(డు 
(పల్లదంబున బలభ (దుతో ననియ, 290 


=: హేళనచేయు నుయోధనునిపై నా((హముచే సీరి , 
హ_స్టీనాఫురిని నాగలిమునచే లేవ నెర్తుట : 


““ అకట! గురుస్థానమని నిన్ను జూడ 
మెక మెకపడు మందమేళముల్‌ తగునె! 
"ఒకని గొల్చిన వారలుర్విలో మిరు ! 
ఆదిగ ర్ఫేశ్వరులగు కౌరవులకు 
యాడవులకు వియ్యమండంగ ౯ దగునె? 
మిమే లు రాజును మీరును నాకు 


అతత 


1ఒకీపాదమున్నది, 


నెమ్మి యీడొనరింప సనెంతటి బారు ! 
పోరి మంచితనమున నన్నియు నొసప్పె 
జరగుట నల్లాపసహజభోజనము 

నలిపి మన్నించినం జనవున మీరు 
కలసి వర్తింతురుగాక యేనాట 
నెక్క_డి చాంధవంబిక! మాకు మోకు 
ఫక్కి. వోనాడలగం బని లేదు వేగ 
విశ్చేయుమను కరువిభు జూచి సీరి 
చిచ్చులో నెయ్యి (బోసిన భంగి మండి! 
కాలుడు (పేశేప గానక యిట్లు 
(పేలెదవేల 1 సీపెంపెల్లం బొలియ 
వరున సనెజులగక వదరెదుగాక 

హరికి నీకును జేది యంతర మోరి! 300 
ఎవ్వరు నాకుమో రెందజున్నారు ? 
ఎవ్వరుగలరు నీకీశారి గడప ! 
సీబలంబులు నిన్ను నీపట్టణంబు 
నాకాలవృద్ధ మై యమునలో వై తు (వక 
అని'పేర్చి దర్చించి వాలడండ మెత్తి 

ఘన రౌ[డలయ కాలకాలుడో యన 
కరివురికోట నాగటి వాత(గుచ్చి 
భరమున నుంకించి పటుశ క్రి. దివియ; 
నదియొడ్డగిలి పడ నఖలమానవులు 
'బెడరి నిల్వల 'లేకం పృథివిపై (వాల 
భీతిల్లి నంధులు పృథివి 'వేచజువ 
నాతురారావంబు నండండ చెలం 


184 


థె 


ద్విపద భాగవతము, 


నాంవి కేయుండు విని హలిచందమెతింగి 

సాంబుని విడిచి లవతణన మేతముగ. 

దోకొని నకలబంధులు. దస్ను గొలువ 

నాకౌర వేశ్వరుం శాపగాతనయు 

విదురుల మాట నిర్విక్టులడై ఏనుచు 
ద్‌ రా 

బదరుచు నేతెంచి బలభ(ద్రులాంచి 


ఎడ కురుపతి ఇ లరాముని (శారి ంచుట క 


ముదము తత్తరపాటు మొలవం నతని 
పదపంక జములకుం (బణమిల్లి నిల్చి 810 
యాతనిదెన మొగం బె కేలుమొగిచి 
యాతుర ఫణతి నిట్లని విన్న వించె, 
చేనే వారాధ్య! దివ్యావతార | 
ఛావగమ్యా కార! భక్కలో కేశ | 
(శ్రీధరణీభర ! శేషావతార | 

మాధవ ! నిగమవాబ్బుయ నిర్విశార ! 
వెయ్యి పాదంబులు వెయ్యి'వేతులను 
వెయ్యితలల్‌ రెండు వేలుజిన్వాలును 
గలిగి యందోొక ఫణాాగమున నిజగతిం 
గాలంది నీలముభంగింాని తాల్చునీవు 
భూ తాలి బుట్టింప (బోవ శికీంప 
ఇాతుర్యుండవు నీవు సకలలో కేశ | 
సీతత్య మెజుం౦గ చేరక (కొవ్వి 
లంాతండాడిన మాటలెల్లను పెంచు! 
రథ్నీంచు ! విరాయుష్షఢవము జారించు ! 


జగ దఖీరత కాండము, 185 


అతయబలరామ 1” అనినంస్తుతింప 
భన(పనన్నాత్ముండై కామపాలుండు 
తనరార నంబి కాతనయు మన్నించి 
హలముఖ మెడలించె నప్పురికోట 
బలరాముచే చాధపడి కొంత యుత్సి 820 
నేడును జూప్హై నెజీ రాము మహిమ ! 
వోండిగా వినుదింపం బోల దెన్వరికి 
కురుపతి యల్లునింగూతును ననిచి 
యరణంబు పదివేలు హారులును గరులు 
మరాండు వేేలథములు మొగినాల్లు వేలు 
వొండిగా నిచ్చి యషప్పుడు దోడుకొనుచు 
దాగ్భరక శే తెంచెం చాలాంకుండంత ; 
సౌరి యంతయు విని నంతోపహపమండె, 
అనిచెపుటయు రామునతుల విక్రమము 
విని కురుప్రవరుండు విస్ట్రయంబంది 
పరమయోగీశ్వర ! బలభదు మహిమ 
నరసిజాననుకె నం జర్చింపరాదు 
వారియెట్లు విహరించె నటమింది కథలు 
పరిపాటి నాకు నేర్పడం 'జెప్పుండనిన * 
చాదరాయణియు నప్పద్భాయేు ముహిమ 
నాదరంబున ఏనుముని చెప్పం దొడలా, 
నరకుసి(దుంచి యానలిన చనుల 
వెరచార పదియాణు వేలనూఆుగరను 
పరిణయంబయ్యు నాపంక జోదరుండు 


"ఉర "పీది యిందజం బాందూనా ! ఒకె 880 


186 ద్విపద భాగవతము, 


జాణ సొరదుండు (శ్రీకృష్ణుని లీలలను జూడ నేతెంచుట === 


మరిగివర్హించునో ! మరి నేర్చుకొలంది 
యరసిన చ్చెడంగాక యనుచు నారదుండు 
వరభ క్రి నేతెంచె పడి ద్వారవతికి, 
చను చెంచుచో నత్య నవనంబునందు. 
దనుపారు. కూరిజాతమునీడ నొప్పు 
విరులచప్పరములో విశదమై పొలుచు 
పరువంవు వువ్వులపానువు మిండ 
పల్ల వ(న్రీీమించి పరగుకెంగేల 
నల్లన రుక్మిణి యడుగులొత్తుచును 
కాళిందినతియు త్‌ణయును నిలిచి 
తాలవృంతంబులు దనుపార వీవ; 
తములమోయంగ (దగ (మ్రైతేవింద ; 
అమ్ముకుందునకు నానందమొదింప 
శంబరాంతకు మూలక కి యోయ నంగ 
బంబినరాగనంభమచిత్ర యగుచు 
జాంబవతీ దేవి చంథనంబలయ ; 
కంబుకంఠలు మదిగరము సంతసము 
నలి సత్యభామయు నాగ్న జిక్తియును 
నలలితంబై న వింజామర లిడగం . 840 
శెంగేలగోేలును గీలించి భ (ద 
యంగుళా(గములొ త్తి యండండ తివియ ; 
లాలితమంగ శాలాపంబులొలయ 6 


— 5. స్యటుణలో 





1టశీపాదమున్నది, 


జగదఖీరత కాండము, 187 


ేళివె నింతులు కెలశులం గొలువ ;. 
మండితకోటీరమణి కాంతి నిగుడ 
కుండలరుచులు చెక్కుల నవ్చులోలయం ; 
చెనకికాస్తు భమణి (క్రీవత్సరుచుల 
వనమాల యురమున వానన.: జూప ; 
ఆయత శంఖచ(కాది చివ్నాములం 
గేయూరకంకణాంకిత బాహు లొలయ ; 
హోటకరుచిర చేలాంచలద్యు తుల. 
చాటిల్లి బాలాతపస్ఫూర్తి నిగుడ , 

తెల్ల దామెరమోంది కేటి చండమున 
నల్ల నిమేను నున్నతక య్య. జేర్చి 
'సుదతులతో ౧హాడి సుఖగోస్థీనున్న 
యారూఢ యావను నంభోజనయను 
నారాయణుని నచ్చిదానందుంగాంచి 
మటుంగున నిలుచుండి మవాతి మీటుటయు ; 
నెతీంగి దిగ్గన లేచి యెదురేగ మొక్కి Bs 
యముని దోతెంచి యర్థిం బూజించి 
(శ్రమ్మన నెమోోము గనుంగొని పలిశే, 
కీమునీశ్వర చంద ! యోగీం[జవండ్య | 
చేముమేసీకు + నీశిమ్యులు సుఖులె + 
మామోతగ స ల్లీ మమ మన్నించి 
'యేమివిచ్చేసితి శెజింగింవు *” మనిన 
నల్ల ననవ్ర్యుచు హరి కేలుపాణి 

పల్ల వంబులం బట్టి పలికె నమ్మౌని, 


చ్‌ 
శా 


కపలందాలాాలమండలా వలం లారా నఇవ్వాతనాకూపతాడుక్రు. 


188 


“ ఆదినారాయణ ! అఖిలాండనిలయ ! 


'వేధాంగవాహన ! విశ్వ ప్రకాశ | 
విశ్వంభ 'రాంబర |! విశ్వంభ రాఖ్య | 
విశ్వాళ్ళ | నిత్య! సువిజ్ఞానరూప | 
సీపేరు భవదుఃఖనీరధి తేప ! 
సీపాదములం బుక్లై నిఖలతీర్థ ములు 
తీర్ణ పూతుండవీవ తీర్గంబు నీవ 

తీర్థ ఫలంబిచ్చు చేవ్రుడ వీవ 
నీరజభవ్ర(శును సీతత్యమెజుంగ 


“రండు ననులబో.టి సేర్చునే కృప | 


నిన్నుంజూడగ "లేని సీరసాత కులం 

గన్నులు కన్నులే కమలాభిరామ ! 860 
జలజాశకు ! నీపాదజలజూాతయుగముం 

దలపనేరన్థి దుష్టతముల చేనుందు |! 

తప్పక నీమారి, దర్శించి (మొక్కి 

యిప్పడే పనివింటి నిందిరారమణ |! 

కన్నుల జల్ల గాం గనుకొంటి మంటి 

నెన్ని చందంబుల నేళ్ళ తాద్దండను [39 


అనిపల్క్లి కృృ్ణున కందంట్‌ (మొక్కి. 


చనియె నారదుం డొండు నసజనంబు లోని 


మన (శ్రీకృష్ణలీలలు గ 


కక్కడ వారి యుద్ధవాచార్యుల తోడ 
నక్క_జంబుగ జూడమాడగ. జూచి 
యతని చేం బూజితుండై వెరె యొక్క 


జగ ద భిరత కాండము, 189 


నతియింటి కఠుగు-చో శస్త్ర స్ర్రలీల 
లభ్యసింవుచునున్న పహారింగాంచి (మొక్కి 
యభ్యుదయంబని యటవోయి మాడం 
చిన్ని పాపల బొమ్మ పెండ్లిండ్లు చేయు 
చున్న వెన్నునింగాంచి యుల్ల ౦బులోన 
సంతేసిల్లుచునుండి మం[తులుందానుం 

దగు కార్య మూహీంప దై త్యారిచేత 
నగణితంబుగ.6 బూజలంది యావూాని 876 
యటపోయి చూచు -చో నశ్వ్వర త్నంబుం 
జటులత నెక్కి. బజ్జళ్లుం (దొక్కి.ంచు ; 
వురీయొక్క. యింటిలో మగువలు చాను 
నరమి చాలోలి మాత లాడంగయజూచి 
యాదట నొకయింట నమలభేనువులు 
భూ చేవ్రలకు ధఛారబోయంగం జూచి ; 
మొండొక్క_యింటిలో వెన్నుడు నతులు 
కుండలీనృత్యంబుం గోరి యిీాక్షింపం 
౫నుంగాన్క నాయింట కజ్ఞాలు పంచి 
"పనుపార నతులకుం 'బెట్టంగంజూ చె ; 
ఇద్దన మూాధిభూయివ్యు.డై యొక్క. 
శుద్ధాంతమున నుండయజూ చి యిబ్బంగి 
చెరచార పతెయాటువేవుర యిండ్ల 
పరిపగి విధముల బంకజోదరుండు 

కోరి (కీడింపం గన్లొని చేవమాని 

శ "రినత్యజ్ఞానన ంపడలాత్మ 
నచ్చెరువందుచు వారిఇబస్తుతించి 


190 


ళ్‌ 


ద్విప ద శఛెగవత ము, 


యిచ్చ సెంతయు మెచ్చి యిట్లని పలికె, 
నర్వభూ తాత్త క! నతతంబు మొలలు 
సర్వజ్ఞ్హండవు సివ్రు నకలలో కేశ | 
భూనుపతను బొంది మహోసీయ యిట్టి 
జూ ల చర్చింప నరుదు | 
ఆయాగనూయారూఢి నొనరిన నిన్ను 
'యోగీంద్రులును గాన నోపరు కృష్ణ ! 
వయుగంబులయుందు నెవ్వరు మున్ను 
నాయంత నెజుంగరు నలినాతు నిన్ను ! 
సీతత్యరూపంబు నెతిం బెక్కు_ గతుల 
జేతో౫ తంబయ్యుం జెన్నార నాకు! 
నొక్క_4డ వయ్యును నురువుణ్య మూర్తి! 
పిక్కు_రావులుడాల్సి పసెంపాౌందుచుండి ; 
గురుందడును దం[డియుం గోరి దైవంబు 
బర మాత్కుండవు పర (బహూ ంపా నీవ |”? 
అని (వదశీణవూర్యమై వచ్చి (మొక్కి 
జననాథ ! నవ్రుచు జనియె నారదుడు. 
వారియుంబ దాతు వేలంగ నాజనులం 

మరిగి వరించిన మహాోసీయకథలు 
చదిపిన (వాసిన సం విన్న 

మదిలోం దలచిన మనుజోత్తములకుం 

గర మొప్ప భధర్మార్గ "కావు మోయములు 
చొరకును భవదుఃఖదోవుంబుల అయ 
నని చెప్పి శుకయోగి యప్పుణ్యాచరిత 
లనఖు ! వెండియు వినుమని చెప్పదొడయ, 


జగదఫిర త. కాౌండము. 191 


నారదు పీడ్యొ_ల్సి నలినాతుడంత. 
నారులు చాను నున్న త కేలినలువం 
గమలారి యామినీక న్యక. [బీతిం 
(గమ ెంప్పం బెండ్లి కీ గాసెయ బేర 


అణ, సొయం౦ంకాల వర్ణ నము వసు 


చరమా(ది యను కలశము సీటిలోన 
గురువెట్టిన ఖఘుడియకుడుకయో యనంగ ! 
పరపైన ద్విజ వాక్య ఫణతులు } చెలం 
గర మొవ్పలరగుంకె భాస్క_రమండలంబు; 
ఎఆొనంజ యడరి కెంపెక్కె_ నంబరము ; 
తతితతటీం బొడంజూసపెం చార లందంద, 
ఆలోన సకలదిశా(కాంత మగుచు 
మేలైన కృష్ణుని మేచాయం బోలె 
నతీనొప్పం గాళింది నీరంబువోలె 
తణచె న "లేటుల దాంటుల వోతె 
"నుపైన సీలాలపేరులు వోలె 

ఘనమైన యేను కదువులు వోలె 
నలినొప్పు, గల రల వోలెం 
బాలుపైన కస స్తూరి [వొగులు వే 400 
చతు కసా. లు తు అటుములు నోలెం 
డలమిరి చీకటి డట్టమై పే పేర్చి 

భునత మా వారణ; ర్వంబులణపం 
గొనకొన్న సింగంవు కొదమకో యనం 
'రాకావధూవుణి రా గిల్లి మాయు. 


192 


(పాకట రత్న డర్పణమకో యనంగ 

చార (రినతిముఖజలజమోయన(గ c 
బూరగపరతముపై . బొడమెచందురు(డు ; 
తటీమి దిక్సతుల దంత ఫుక రాటమున 
నెజయం గర్బూరంబె నించిన వమూాడిి- 
పరపైన (బ్రహ్మాండ భాండంబు నిండి 

కర మొప్ప విలసిల్లై కాముదీలతీ ; 
అంతట పీడితుల చకోరములు 

వింతమైం బజతెంచె వెన్నెలం [గోల 
వెరవార గృన్షుడు వెన్నెలబైటం., 
దరుణులు చానును దగ వినోదించి 

నందణి యిండ్లను నమరు పాన్సులను 
నందటంగీడించె నన్నిరూపముల. 
దెబువలు దారు మోదిలి యుండిరంత. 
దజగుగా నెలుగిం చె. దామచూూడములు. 410 


వే (శ్రీకృన్లుండు మేల్క. నిపాతఃకాల కృత్యములం 


వందిమాగధ భాగవత నినాడములం.. 
(గండున శౌరి మేల్క_ని ధర చింత 
డలపోయుచును లేచి తల్పంబు డిగ్గి 
కలధాతమయ పాదుకల | బీమ. దొడిగి 
యువిడలు శై దండలొసంగి తొ నడువ 
రవణించు కనకవ([జవు విందియలను 
జలకములాడీ వ(స్ర్రములు మైందాల్చి 


18 


జగదభిరత కాండము. 198 


నలలితంబుగం దీర్చ నంధ్యకృత్యములు, 
ఎనగంగ నుదయాచ లేం[ద్రంబు మాళి 
పసిండి కోపాళియన భానుంస వొడువం 
గలకొన కర్పూరగంధ వాననల 

నలరెడి విరులచే నతిభ_క్రితోడ 
చేహార్చనంబు భూ బేవార్చనంబు 

దె వపైతృకములు తెజంగొప్పం జేసి 
తిలభూహిరణ్మృయ భేను దానముల 
నలలికంబుగ వి(పసంఘంబు దనికి 


కోరి విద్వజ్ఞన గోష్ట్‌. నాలించి 


యారూఢ గతి" తత్వార్గంబు "జెలిసి 
యంబరాభ రణమాల్యాను ₹పము బే 
'తాంబూలములు నిచ్చి తగ ఏడుకొల్పి 420 
దివ్య మాల్యంబులు దివ్యగ ంధములు 
దిన్యభూపుణములు దిన్యాంబరములు 
ధరియించి తగ నాజ్యజర్పణద్యు తులు 
పరికించి మోసాల జయలిశేతెంచి 
పటహాకావాళశంఖపాట కారాన 
పటుతరాళీర్యాడభ (ద్రనాజములు 

తరమిడి [మోయ నండక శంఖచక్ర 
వరగదాశార్భ దుర్వారశ _న్హ)ములు 
వురువరూపముం దాల్చి పొరిశన్ను గెలువ 
కరుణాక టాతథవీట్‌ణరోచు లొలయ 


194 


అ wT శ = “ఇట్ల ఇ ఖ్‌ 
Wye 42 4 గ్‌ me Kb ప్రి 


నల్లన నవ్వుచు నఖిల ఒం ఫవులం 
జల్లని చూపుల Eve కిక్‌ హం 
జేరాయతము సేసి తెచ్చి (మొక్యు-టయు 
దడారకుం గని నవి తగ రథంబెక్కి 
పసీండీ(బద్ద (బూని పడ వాళ్లు (మోయ 
చన నందడీ జడీయించి త ్ననడున 
నగరి నుథ ల్ఞాఖకయుగు నభాస్థలిని 
కర మొప్పుము క్యాణ గద్దియ మోంద 
వీరాననస్లుడె విమ్షుం డొప్పారె. 

థి య "ణా 
వేరి రసజ్ఞ లు శీవథో _లృములు 480 
నగణిత సీతివిద్యావి శారదులుం 
దగ' మంతి సామంత దండ "'యకుభు 
నల్లుండు కొడుకులు నఖిల బాంధవులు 
నెల్లసంపదలతో పారి కొలువ 
అందంద కరకంకణా రావ ఇలయ 
చండనగంధులు చానురల్‌ వీవం 
గొలువెల్ల ౧ దామురకొలను చందమున 
నలరి సేవింప నధికమోదమున 


న(గజుండును చాను యమురాశఠాతి 


యు[గ సేనుని. గొల్సియున్న యా వేళ 
దావారికులచేతం దగంజెప్పి పనిచి 
యావాసు దేవుని యనుమతి. బడసి 
చనుబెంచె నొక్క. డాజలజాత నతు 


గ ని(మొక్కి పలికె నక్క_టికంబుదోంప, 


జ దభిరక్షకౌండము, 195 


= -జులచేం బంపంబశెన దూత (శ్రీకృమ్లుని 


దమెనూట మొర వెప్టాట ని 
“* జగతి భారముమాన్న శ్మభుల నడప 
నగణితంబగు సాతులగు వారిగ్యబోవ 
యాదహాన్యయుమున నవతార ముంది 
తాదినారాయణ! అమౌరేం[బ వంద్య! 
మగధ భూపాలుడు మడి నోట తేక 
జగతీశ్వరుల నెల్ల 6 ఇంవుచున్నా (డు! 440 
జెజవేది -:.రువ్రుర వేవుర నృవులం 
జెజంబెట్టి మదిం గృపచింత వోవిడిచి 
తరమిడీ దినమొక్క_. ధరణీశవరునిం 
బొరివుచ్చి ఖై రవపూజలావించు, 
అతనికి లోంబడ్డ యవసేకఖు ఆందు. 
గతిలేక యున్న మోక ౫కుం బు_క్తేర ' 
నణుబెంచినాయ నీ జాజరానంధు. 
బరిమూర్చి నృపకోటి[పాణంబు లెత్తు 
మేవిధంబున నైన నీభారిం గడవ 
న వెకాకొక్క. ౧డు నేర్చు నే క్చప్ట్య | 
ఇది సీకు విక మింబిది నికుం "బెంవు! 
ఇది నీకు శార్యంబు యిందిరాదిళ | 
క్రీ రియు సుకృశంబు గెలువు నీకబ్బు! 
ఆక్తుల రవ్నీంవు మంభోజనయన | 


జాజ్‌ నారదుని యాగమవనము' = 
అని దూత నినులింప నంత నారదుడు 


196 ద్విపద భాగ వతము, 


చనుదెంచె దివినుండి శౌరినన్ని ధికి 
అమ్ముని కెదురేగ యగ్ష్ల ఫీళమున 
నిమ్ముల నిలిపి మోమిటథీ,౦ఛి పలిశె, 

ఈఈ మునినాథ | (తి భవనంబుల వార్త లెల్ల 
ఘనదివ్యదృష్ట్రీని గననివి లేవు! 450 
ఏమి విశేవంబు లెటింగింప్రి” మనిన! 
ఆముని నవుర్రెచు హారి. జూచి ఇలిశె, 

కట వము త్వంబున నిఖలంబుంగాంతు 
పమాయక డంగాన నేరకున్నాండ! 
కోరి సీ మేన త్తకొడుకు ధర్మజుండు 
సరారివంద్యు (డు రాజసూయా ధ్యరంబుం 
జేయనుద్యోగించి చచ్చెర నిన్ను 
(థ్రీయు_క్తి నాచార్యుం జేయనున్నా డు! 
ఆమమఘంబీశీంప నఖలచేవతలు 
భూమిశ్వరులు వేడ బోవుచున్నారు 
సీరజాయతచే(త సీవువిచ్చేసి 
బోరున రిఫుకోటిం బొరిమార్చు వేగ 
నచ్చట విఘుపాలుం డడరి సిచేతం 
జచ్చు నీపయనంబు సమకూర్చవలయు, 
ఫారి జరానంధు. బొరిమార్చ నెట్టి 
వీరున శెందును . వెరవ్రుగాదెందు! 
అతడు భీమునిచేత నట మల్ల యుద్ధ 
హతుండాను యన్యుల కతండ 'చేయుండు, 
భీమునిచేతను “జెర పెట్టి చంవు 
నీ మోకు నెజిం౧ంప నే తెంచినాండ. 460 


జబ ప 


శక 


కథ 


జగదభఖిరత. కాండము, 197 


నారదుని మాటలను విని (శీకృన్ణుండుద్ధ వాచార్యుని 
యభఖి(పాయమునడుగుట :=ా 
బని విని యదనంి”చు బద్మాతు వీడు 
కొని నారదుడు బోవ గోవిందు డంత 
నయ్యుద్ధపుని' జాచి యఅయంకరంగమున 
నెయ్యంబు లియ్యంబు నరయ నిట్లనియె. 
న్‌ తీయు ధర్మంబు "నేళ్చును హంత వుం 
జాతుర్యమును గల నత్యనసంధుండవు; 
కడయకతోయార్యబుం గనుచోట మాకుం 
గడునొప్పు మూరలె కన్నులు బుద్ధి క్‌ 
యనుటయు నుద్ధవుండంబుజొడరుని. 
గనుంగాని నమాుండై కడునొప్పం బె. 
ఇందిరాధీశ! సీవెజుంగని కృత్య 
మెందును గలబె నస్నిలం బెద్ద జేసి 
మన్నించి యడి7”ద మార్లంబుం చెలియ 
విన్న విం చడ ne విను మని పలికే, 
పరమజబంధుండా నికు పాండ వాగజుండు 
నురుచిరంబుగ 'ఠాజనూ వుంబు సేయం 
దలంచినయట్టి య ధ్వర కృ త్యమునకుం 
౫లయోవ అేకుండం గాచి రహీంవ్ర! 
(పాణంబుతోడ జరానంధుండుండ 
స్థాణునకును గావ శ్ర కంబు గాదు! 470 
వాని నేగతినై న వధియింపకున్న 
పూను జన్నంబు సంపూర్ణ ంబు గాదు, 
భునబలాథ్యు డు గాన కదనంబులోనం 


198 


ద్విపద భగ వటము, 


జెనకి యెప్వనికి నిర్జింపంగా నరిది 
యనిలజార్డునులతో నావురి కేంగి 

చని విపవగలయాచందమై వేడి 

మల్ల యుద్ధంబున మరి సీముచేత 
నెల్లభంగుల వాని యేపడగింపు 
మాతండు దీరిన నఖిలరాజులకుం 
(బీతియా పగదీరుం 'బెంపొందు నీకుం 
దగ జరానంధు వేతను బద్ధులెన 
జగతీశరులం (బోనం జనుటయే అెన్స్న ”, 


అ! (శ్రీకృన్లుని ఇ ద్రపస (పయాణము === 
అని యుద్ద వుండీటు లాడు వాక్యములు 

ఏని నంతనము నొంది వెన్నుడా(ఫాచ్దె 
యానకదుందుభి హలపొణి యుగ 
సీనాదులనువముతి యంగ గిదలి 
భూతలాధీశులు ఫు క్పెంచినట్టి 

దూతకభీష్ట వస్తువులిచ్చి యనివి 

పటు సై న్య మేఘ ఫుప్పక బలా కాది 
వటులవాజుల. బూని సన్న ద్ధలీల 480 
గరుడ కేతన కాంతి గదునొప్పు తేరు 
గురుతరంబుగ చారకుండు జెచ్చి (ముక్క 
నారోహగణము సేసి యఖలబాంధభ్సలు. 
దోరంవు వేడుకతో? గొల్చి రాతల; 
'జెలువారు కాంచన శివిరంబు లెక్కి_ 

యెలమి పట్టవు చేన్రలెనమండ్రు నడువ ; 


జగద భిరతమ కాండము, 199 


] వలనొప్ప పటహోదివాద్యంబు లొలయ 
వందిబ్బందము బు కె వారంబు సేయ 
(Sn 
నందడి పడవారు =:డిసి తోనడున 
Te 

నతివై భవముల నిత్య(ప్రయాణముల. 
జతురతం 'బెక్కు చేశములుత రించి 
జలజూత నే్మేతుండు నకలనంపదల. 
బొలుచునింద్మపస్థపురము శే తెంచె, 


వపు! ధర్భుణాదులు (శ్రైకృన్లుని సమా్మాసింణులు సస 


అవు శోత్మునిరాక యరసి ధర్హుజుయ 
తమ్ములుం దాను జాంధవులతో నెదురు, 
వచ్చి న్మముండై న వసుచేవతనయు 
(గసుచ్చికాతిటం జేక్చె ; గోవిందు. డంత 
ననిలనందను (_బేమ నక్కున: జేర్చి 
తనకు (మొక్కి-న దూ(ది తనయుల నరుని 490 
ననువార నాలింగనము సేసి వార 
లండు గొబ్బరా నమ ేం[దులీలం 
జెంది యప్పుర. (పవేసించె మురారి, 
పౌరుల కన్నులపండున గాం 
భూరి వుణ్యు (శు పాండవుల నగరికి 
నరిగి కుంతికీ (మొక్క_ నమ్ముహో బేవి 
కరము గృమ్షుని గాంగిటం జేర్చి 
యానందర :'ముబ్బి యలుగులు బార 


అలా చలా అ = న లా జు వలు అ వలు. అననా అనుచు. జానా పపభాబలాకా ల. స్యషక్తనక్తనాతపునాన్నాలాాన నానా భి వానునయు. 


19"కీ పాదమున్నది, *ఒకీసాదమున్నది, 





ద్విపద భొగవతము, 


బూని యందలజు. 1 'బేవయటూజించి మంతి 
పాంచాలసుతయు సుభ(న్రయు ౫ సు 
గాంచి సాష్టాంగంబు కడమరి చెణంగి 
హారి కాంతలును దాను నన్యోన్య (పేమ 
బరిరంభణముల సంభావన [క్రీయల 
సలిపి యింపార మజ్జనభోజనములః 
గలసి |క్రీడించిరి, కమలాతుడ త 
నాపాండవుల సేమనుంతయు నగి 
యా పార్థు గృహమున కరు నన్న రుడు 
మజ్జనభేజన మహీత సౌఖ్యముల 
నజ్జగ న్నాథుని సతిభ క్షి. దనిపి 500 
వాంన తూలిక ప న్పునంకు సంప్ర వం 
గంసారి నునిచి శాల్లడనుండ్‌ (క్రీడ 
నడుగు లొత్తుచు నుచితాలాప లీలం 
గడం వినోదింపగా ధర్జుసుతుంయ 
చనుదెంచుటయు శౌరి చయ్యన "లేచి 
తనర నానృఫవు క రస్థలిబట్టి తివియ 
నేక శయ్యను వారలిరువురు నుం: 
చేకొని తమ్ములు చీవించియుండ 

“ నారగించితే కృష్ణ!” అలసితీ వనుచు 


కా. ధర్మరాజు రాజునూయయాగ విషయమై (శ్రీకృష్ణుని 
యెదిట (ప్రన్తావించుట : = 
శారితోడ సజాతళ(రుం డిట్లనియె, 
లోక చాంధవ చం(డలోచన! భక్త 


జగదభిక త కొందము, 901 


లోకరతుణ! సితక్షోక! లోకేశ! 

సీ వెజులటని యవి నిఖలంబు లందు 

లేనెల్ల యెడల ని శ్లేవుండ వీవ 

వినము సీ శెటింగించు విన్నప మొ! టి. 

అనఘాత స! "రాజసూయము పేరి క్రతు 

సేయుదూ నని నుడి. జింతించినా యడ 

చేయుపాయంబున నిణిసిద్ధి బొందు 

నానతిమ్నునుండు నాయమతసూభథ్రఏ 

యాననంబీవ్సీంచి హరి [పీఓం బలి*ె, 510 


స్రీ కృష్ణుండు రాజసూయయాగము నాచరి.::? వలసినదిగా 
ధర్మవు(త్రున (పోత్సహించుట మ్‌ 


కారవవృవభ! లోక ను రాజులకును 
యెరీతి సిద్ధింప దీమహో[క్రతువు 

ధరణీశ! సీవ్రు నీ తమ్ములు బలిమి 
దొరకని కార్య మందును గలదయ్య 1 
పితృ దేవన నద్విజ్మ పీకి గావింవు 
టతిశయమగుపుణ్య మయ్య ధ్యరంబు! 
రాజుల గెలిచి వారల ధనావళుల 
'రాజనంబునం చెచ్చి రాజసూయంబు 
నెలయింపవలయు దిగ్యిజయంబు "సీయం. 
జలంచిన వేగ సీ తమ్ముల బంవ్రు” 

మని చెప్ప్తుటయు విని యమనండనుండు 
ననుజుల దిగ్విజయార్థంబు వనుషం 


202 ద్విపద భాగవతము, 


ఎః పాండవులు దిగి జయ యాత శై వెడలుట 1. 
జటుల బలాథ్యుండై సవా దేశ్చం డెలమి 
యట దవీణంబున కర” సెంఫొంది, 
నకులుండుదలగ సె న్యము తన్ను గోలువ. 
(బకటితంచున "నేరం బడశుడో కష 
ఘనబలో పేతుండై కడలి యర్జునుండు 
ధనూ దిక్కునకు న్యుళవృ్టి నడ చె; 
సేనుంబుతోడుత సెటిం ఒకార్వదిశకు 
భీమ బలాథ్యుం భీముడు గదలె, 520 
నీభంగం జని దిక్క లెల్ల సాధించి 
అకా భీలరణకీళి నహితుల .; ర్చి 
క రహయమాణిక్య నుస సిష్కములును 
వరరత్న భూసుణావలు లొప్పం దెచ్చి 
ధర్మ నందనునకుం దగ వేటు వేజు 
సర్మ్మిలి నొప్పించి యనుజు లిట్లనిరి, 

“ జననాథ! విను జరానంధు:డు దక్క 
మన కిరి వెట్టట నుహివుండు 'లీడు 
వాని నిర్జింప క్ర ధ్యరకృత్యమునకుం 
బూనలోం దలంనుట బుద్దిగా దెందు,” 
అని పల్క_ నుర్వీశుం౫గు ధర్జునుతునిం 
గనుంగొని బోధించి కంసారి పలిశె, 


థి 
? 


న (శ్రీక్స్లుడు జరానంధుం మాయింబెదనని చెప్పుట 1౬ 
“ జననాఢ! నీ భుజు[కయశ క్రి దలంప 
నెనయ జరానంధుం జెంతటి వాండు 1 


జగ దభిరత కాండము, 208 


మల్ల యుద్ధంబున మారుతి చేత 
నెల్లుండీ చంపింతు నిటు జూడు హమ 
బనువుము నీకింత భయమండ జీల ౪” 
అనిపల్కి_ భీముండు నర్జునుం డెలమి 
తనుంగొల్బి రాగ నుద్ధత గిరిప్రజము 


న (శ్రీకృష్ణుండు భీమార్జునుబతో (హణ పేషములను 
ధరించి గి3వజము [వవేశించుట :.... 


a 


యరులకభద్యు క యబురు నూ. ధుని 
వర మందిరముస కబారణ పరిగి 
చేవగురుది!జ గ ఏం గావించు 
సస అ. 

సావధానుని జరానంధుని. గాంచి 
భూమి వేండనయట్టి కర్తల! గు 
యనిలజార్టునులతో ని దీవించి 
చనవ్రున నాజరానంధుతో ననియు, 


డనర (యాగస్తణ వేపధారు నై చచి 580 


వ (శ్రీకృష్ణుడు జ రాగంధుని యుద్ధ భి పడుట ఏకా 
“ అనఘాత్న! యీ ౨౦టి కథితు మేము 
చనుదెంచినారము సకలవస్తు వ్రు: 
నడిగిన లేదన కర్ధుల కచ్చు 
కడువుణ్యనిధివి మాగధరాజతనయ ! 
వమిగోరిన యర మిచ్చి నిచ్చలును 
థి 
భూమిలో. బొగడొంది బాంక్‌ వెన్నండును ! 


204 


ఘనకపోతమునశై కండలు గోసి 
తనువిచ్చి శిబి థా(త్రి ధన్యుడు గాంటె ! 
మును హారిశ్చం[ద్రుండు ముగి కౌశికునకు. 
జనరార పురం దగ ష్మక యించి 
చంజాలరూపమై శ ర్యంబుం (గాయి 
యుండి తాంబొంవందే ఈర కంటు | 540 
ఒక కపోతము తొల్లి యొక కీరాతునకుం 
(బకట మై తన మేను భతంబుం జేసీ 
యెట్టి వ్రణ్యుల కైన నెన్నంయ రాని 

యట్టి లోకము గాంచె నని చె్స్పవినవె! 
పడుచును కనకంబు. (౫ యంబు నమ్మి 
యడీగిన లేవని యర్లి వర్షంబు 

నెడపీన వాపాత్ళు కందును నందు. 
జెడీపోవ్రదురనుచు. జెప్పి: నతండు 

వారి లేజంబులు జరి నతష్టము ఏ 

వారి మేనుల రణవణకిణంబులును 

గని మహీనాథులుగా నిస్పయించి 
యనియె వారలతోడ నల్లన నగుచు, 
భూపాొలకులు మోకుం బుసుబేది! విప 
రూపంబు లొ.ది మా(పోలికి వచ్చి 
యడుగుచున్నారు బూ+రభతులుగారు | 
అడుగుండు (పాణంబుకె గ మోకిత్తు |! 
విిపవేపనుందాల్చి వేయట వత 
విప్రోత్తముండ స్వయం విను ఫీవ 
యని పలుకళ€గ శౌరి యతని సెంవునకు 


శ 


ఈ 


జగ దఫిరక కాండము, ౫౦5 


మనములోపలమెచ్చి మున కనియె, ఫ్‌ ర్‌ [| 
అనఘ! యుడారులము వచునార 

థ థి 
మెనయ. గృృమ్లుంత “ దితంరకు ఇాాయుజ'ంష 
వాయడం క వ్వండి వాగు ద్య దయుద్ద ంబు 
బోడిగా నిమ్మిన్న త మంగ్‌ కాంగధుండు 
అగ.౦గాక మోాకోరి నట్ట యుద్ధ బు 
దణ నిచ్చినాండ యువ సం జేరి రండు 

ణి జి 

గోపాల! నీవోడి కురళకుమూరకల 
వై వున 'దెచ్చితి ! పడుచుల తరమె |! 
పనదప్పి సీవోడి పారిన 'జేల 
కసువు మొల్వదు చేడు! కాన సీతోడ 
నమరంబు సేయుట సమయంబు గాదు 
కమలాత.! నాకీక గక డర్జునుండు 
మల్జరముద్దంబున నూరు తృజాస్‌ 


(తుళ్ళ డంచెద | మారు తొొలంగయనం జూకు 


—! భీమజరానంధుల మల్ల యుద్ధము :- 


డనిపల్కి నన్న ద్దుండై యూరు వెడలి 
య శ కా 

చని యొక్క_యెడ సమస్థలముం గావించి 
మారు తాత్హుజుడును మగ ధభూపతియు 
నీరనంబున జాసి పార నంత; 
నంత కాకారుులై యత్వ్యుగ భద 
దంతావళంబులు దగ్గజు మూాడ్కీ_ 560 
పటుతర సిరాతపాతంబులట 

యు పో 
చటులత మై మల్ల చజచి యొండొ రుల 


206 


బు. తు ఎడుదుచు బాహుపాశములం 
జు నిజ్ఞాణముల్‌ చరాపి యార్వుచును 
నందపగు నష ్రపసన్య- మర్ష ముల. 

దగ 'ఎశ్‌ గదిసిమై కాకి వై చుచును 

ఖే మ ప ఫు జెట్టు 
కడం _యుచుం జేత గగిమి తప్పుచును 
నాళీ'3హంబుల ననుప్రున (మోసి 

యు సేగమును బోలి యందంద (వేయ 
ము”మున డగ్గరి ముస్టిఘాతముల 

పద సాడనంబులు | పటుశ_క్టిం జూవి 

ఖీ. ని మగధుండు వీ%కిటం బొడువ 
నా?౧-+రుతాల్మజుండ చలుండై. నిలిచి 
వా కాలం గొని గుండె మోూవంగం బొడువ 
పీం న దగధభూవిభుండుర్వి (వాలె | 
[కవ్నాన లే :. భీకర ముష్టి పాతుల 

నప గు ళా జు నందంద నొంప 
తజలక నాతంజాతని జ[త్రు చేశ 
మటిముటీ బొడిచిశ యంగంబు వడం $70 
పడి కి నిల్చి యాపవమాననుతు(డుం 
నడ'ముం బీడించి విణ్ణాణంబు గొనల 
జాగీఎంచి యిరువురు సమనత్వ లీల 

పిజాడీ నొప్పింప వెన్నుండు గాంచి | 


కాలాలు ఫ్ర దరాసంధవధ ఫ్‌ sme 


వాయువు(తుండు జూచువగ వృత శాఖ 


జగ సరకు కొండకు ప 207 


జేయార్సి రెండు7 జీకి వ్ర్యటయు 
నానన బెలిని నళ బటలా తజయ 
స a ల్‌ స @ (ఓ 
ఆసన్న ండగు శత్రు నంటంగ్డ బట్టి 
పడవె చి కడ కాలు. బరుననం (దొక్కా 
తయా 
వెడనిడ నారును (బదిలి నోనీక 
నటమున్ను జరచేత నంటగ బడిన 
చటులాత్ముండగు జరాసంధుని మేను 
తరమిడీ క దళ కాస్ట్రంభంబుం జీర 
కరింబో లె న్ముగభీకర లీల? జీరి 
యిరు[వక్క.లుగ జేసి యికుషంకనె చి 
Os 
పరువడి నార్చిన పవ హా నసుతుని 
వారియును నర్జునుం డందండ పొగడ 
సురనమూహము (ప్రీతిం జూచి ] ర్రించె, 
మ 


న (శ్రీకృష్ణుడు జరాసంధుని కు: జడకు నహాటేవుని రాజ్య 
)ందునిచి, కౌరాగ ఫపావాసులగు రాజును "విడిచి వుచ్చుట క 
హారియు జరానంధియగు నవాచేవుం 
బరగ మనగ ధరాజ్య సట్టంబుం గ ట్ర్‌; 580 
యతీముతీం జరసాలయందున్న నృషుల 
వెజవాపీ యందట విడిచి పు తెంచె, 
కారాగ్ఫహాంబున( ౫డుమాసి సొచ్చి 
(కుర భాధ గండ కుందుచు నున్న 
యిరువది వేవురు నె ఎమన్నూటాజ్యు 
రురుచయ (థ్రాంతులై యాండీొండ వెడలి 
చనుదెంచి కసరి 'వానవలోక వంద్యు 


208 


కధ 


ద్విపద భాగవతము. 


ననుష:పది పష్టభూ హోంబరాభరణు 

నీద సనన మేతుం బృథుదీర్ధృ యాహు 
కాసు కొర! పదు గడు భక్రి మొక్కి; 
శ్రీనాఖ ! గోవింద! శ్రీనత్సచిన్హ ! 
చానసాంతక | కృప | తామరసాత్‌ ! 
థాకుణి రథ్నీంప ధర్మంబు సిలుపం 
(గూప దై శ్యులం (దుంప గోరి ఎని ౫ 
యాజనార్జునుండ వీవాన్నూయరూస ! 
ఈజనానంధువే నీజాధ నొంది 
నునికియు నిది నుసాదుపకారమయ్య ! 
ఘన కూగ వర్యులు గానలో లేని 
నినుజూడం గంటిమి నిఖలాండ నిలయ |! $90 
తలంప్రులుం దనువులు దయనిచ్చితీవు 
జలజా ! ఇది ఫునర్జన్నంబు మూాకో ! 
ఖలు జరాసంధు నొక్కట జీరెనె చి 
బలియు.డై పేర్చెనీ బకవైరి లావు !” 
అని గీనవదనులై యర్జి కీర్తించు 
జననాయకులం గృపాజలరాళిం చేల్లి 
జలజాషముండంత మజ్జనభోజనముల 
నలరించి భూపాంబరాదు లర్సించి 
వారల సూ రార్చి వలనొప్పం బలిశె, 


కక్‌ (కూ- రాత్ళు చరసాల. గుంది శోయగంది 





ముచ్చట నున్నారు; మొగ రాజ్య లీల 


జీ 


22 "కీపాదమున్న ది, 


జగదభిరక్ష్ష కొండను, 29 


లచ్చుగ భోగించు. డరుగుడు వేడ్క 
మడమ గ్పరంబులు మాని రో (పొద్దు 
మడిలోన నన్ను -శముజుకి ండులి డనుచు 
రాజుల ననిచి జరానంధి వేత. 

బూజలు గొని రథంబులు "వేడ్క_ నెక్కి. 
యనిలజార్లునులతో నతివైె భవమున 
దనుజూ5 వచ్చి నిం్యద(ప్రస్థపురికి, 


లాన్‌ (శ్రీకృన్లుండు భీమాట్టనులతో నిం్యద(పస్థ వురికి 


14 


మలణులి వచ్చుట aes 


వచ్చి యాపట్టణడార్టరంబు నందు 
నచ్చరిత్రుడు పాంచజ గ మొత్తుటయు 600 
నారవమూాలించి యరుబెంచి పొణ 
లారూఢమగు మహా వార్ష ంబుతోడ+ 
గామాది రహితు నిప్కాము (శ్రీకృష్ణ 
రామానుజన్ను. బురాణ వూరుముని. 

గని మొక్కి. నంతోప కలితుళై రంత; 
అనుజులు కృన్గుడు నరుదెంచి (మొక్క... 
పరమనమ్మడమునం చాండవా(గజుయడు 
కరమర్ధి మువ్వురం గౌలిటం జేర్చి 
వహారిమోముం గని ముది తాత్ముం డై పలికె 
వురుసో_త్తమాచ్యుత! వుండరీకాశ ! 
వరద! చామన! భ_క్షవత్సల! కృష్ణ! 
నరసిజాసనవంజ్య! సారసశే(త్ర! 
ఏదానులగు మాకు నిఖలలోకముల 


210 


ద్విపద భాగవతము, 


సేదసాధ్యములగు నింది రాసిశ! 
మజుందులు నీవు నమ్మగ భేశు మిద 
యడీముటి నేంగిన నంత నుండియును 
విలసిల్లు నురిగోల వేదనం బొందు 
పులుగు చందంబున బొరలు చుండితిమి ! 
చెచ్చెర శ|తునిర్టి ంచి మిరిందు 
వచ్చిన (బ్రాణంబు వచ్చె గోవింద !” 
అని పల్కుటయు పాండవా((జుం జూచి 
వినయంబు దోంప నవ్విమ్లుం డిట్లనియె, 
సీయాజ్ఞ తలమోచి చెగడిన దూకు 
నామెడ జయలబ్దులగు బందు నరుటె? 
మూడులో కములకు ముల్లె న యిట్టి 
వాందు మగధభూమి నల్హభు నై 
వాని న్యశమమున వధియించె భీము. 
దడేను్సనానత్వము నేమనం గలను ! 
"బెడిడంవు పగదీళె. బెంపొంద నీవుం 
దొడరి యజూతళ (తుండ వైతి గాన 


—- (శ్రీకృష్ణుని ప్రోత్సహమువే ధర్మరాజు రాజసూయ 


రాజుల రథఖ్సీంప రాజనూయంబు 
నోజముం దప్పక నొనరింపు మనిన 

హారి వాక్థనులకుబ్చి యనుతనూభ వుడు 
కురుపతి ముఖ్యుల. గోరి రప్పించి 

భాగీర ధీతీఠ పావనస్థలిని 


610 


ఛ 
ఛా 


జూ దఫీరకకౌండము, 211 


యాగ కొలలు గట్టి యఖల వస్తువులు 
సనుకూర్చి చ్యాసాది సంయమోశ రుల 
(గమ ప ముప్పు బుక్విజగ ణము 'రావించి 
యాగోపకరణంబు లన్నియు. దెచ్చి 
యాగమవెరా (క్రియ నన్ని సంధించి 620 
తచదుల నియమించి ధరుునంజను.ండు 
దీతీతుండై మహాద్విజకోటితోడ 
వేలుచుచుండ విష్టుండంతటికిం 

జూలి భూసురవర్యసవింతితో నిలున 
తమ్ములు నకల చాంధవులును చాఠుం 
(గమ్ముర పరిచర్యం గావింవుచుండ 
హావ్యభాగమునకు నఖిల "బీవతలు 
దివ్యయానములతో దివినుండి మూడ 


; యుధిష్టి రుండు (నీళృన్ణున కగవూజ నొనంగుట : 


నయ్యుధిప్టి రుడు భా +్యాటుల( గాడీ 
చయ్యన న(గవూజలు షయంయగోరి 
యండణజ 'రాజుల నర్థి సక్సించి 

ఇం బెవ్వరికి నర్ధ్య మిత్తునో”” యనంగ 
నహో బేవుం డన్నకు జలజూాతు. జూపి 
విహిత మాయర్థ్య్యంబు నినున కను) 
దగిజుంశును గురుడు బుకొషజు డును భూమి 
భుజుండు టై వంబునై పొలుపారు నతండు! 
అతని బూజించిన నఖిల దేవతలు 
పితరులు మునులు నం[వీతిగావింతు 


రి’నవ్రండు (పియమంది యమతనూభ వుండు 

భునభ_క్టి వారికి నర్ధ్యము సమర్పించ, 680 
జహురత్న భూవణాంబర గంధవుప్పు 

విహితభంగుల మంత్ర విధిం బూజ సేయ 

మునులు రాజులు మనంబుల సంతసిల్ల 

ననిమిపావళి వచ్చి యభినుతి నీయ 

నాలోన శిశుపాలు. డంతయు జూచి 
కాలాహీిగతి(మోసీ కరతలంబెత్హి 

యొండొండ రోహాగ్ను లొలుకుచుండ గను 

పాండ వాగజు, జూచి పలికే నుద్భ్భ_క్తి 


=: తీసు పాలుండు (శ్రీకృష్ణుని నిందించుట :ఎా 


64 కటకటా! ధర్మజ! కడుచిన్న పాపం 
డిటు జెప్ప నీబుద్ది యేల నిట్లయ్యె * 
గోపాలకుని జూలికుని సత్వహీను 
చాపాతుబశుక రు. బర డారగమను 
చేమని పూజించి తిండజ్‌ నడుమ ?* 
వమటివాండు వీండీ యిర్థ మునకు 
బలపరా[కముఅ భాపతుల సన్మునుల 
డలవంవు సేయ దగునయ్యనీకు శి | 
ఎటుగక కార్చి సీవిచ్చిననై న 
తతి లేచి యర్థ్యంబు తా నెట్లుగొనియి 1 
పూజసీయులగు నీ వురుషులలోన 
'శీవాతిగలవాండు.! ఇటూ పెద్ద సే”? 640 


జగదభిరత కాండము, 218 


అనిపల్క్కుటయు విని యంత కాత్సుజు(డు 
66 వినవోయి ! శిశుపాల! 'విజ్టివ గాక 
హారికి సమాను(డు నధికుండు గలడె? 
ఇరవుందప్పినమాట నేటి కాడెదవు? 
యత్షోరతు,కుండును యజ్ఞ భోక్కయును 
యజ్ఞ ఫలంబిచ్చు నతండును దానె!, 
అతని వేజోశంబు లఖలేవతలు . 
నతని గాడన నీకు నర్హమే యిట్లు 
అనిపల్క_ సభ్యలు నతనిం గీర్హించి 
కనుంగొని కిశుపాలుం గలుషీంచి రంత, 


= లీకుపాలవధ :.__ 
ఆమాటలకు బెత్యుండాళ్ళ సై న్యంబు 
తోమహాకా(ద్రంబుతోం బన్నునిలు చె | 
కురుబలంబుల నాయగంగొనక వే గదిసి 
పరవశంబొనరింప పంపజోదరుండు 
వారల వారించి జలనార్చులొలయ 
దారుణ చక ముద్ధతేం (బయోగింప 
నాదిత్యకుండలాయతతీ(వమగుచు. 
జేదిభూపతి శిరచ్చేజంబు న్‌సె, 
ఆహారవంబులు నమరనన్ను తులు 
నోవోళోబలంబుల నులివు పెల్ల డర 650 
నాతని తేజోంశ మండజు. జూడ 
నాతతంబుగ వచ్చి వారిళలోనంగలసె | 


914 


ద్విపద భాగ వతీము ౪ 


మనులు బుత్విజులును ముర పై రి లావు 
గొనియాడి మెచ్చిరి గురుభక్సి నంత 
రాజనూయంబు బూర్జ ము చేసి ధర్మ 
రాజు, పెంవున భగీరథు సుతయందు 
నవభృతస్నాతుండై యరుదెంచి రాజ 
నివహాయబు. బూజించి నెరవడి. గొలిపి 
'వరకతీణల వి(ప్రవరకోటిం టనిపి 
యావిభవంబున :: ఖలబంధులకు 
వావిరి నుత,మ వస్తువు లొనంగి 
యినుప ! సుయోధనుంజా పట్టణమున 
నినుపార (గొన్ని నెలలువర్హ్తంచి 
యానంపదల పెంపు నయ్యధ్యరంబు 
నానభావ్‌భనంబు నాగార నంబు 
చాంచాలిరాపసా భాగ్యసంపవలుం 
గాంచి నిర్విణ్హుండై కడుచిన్న పోయి 
యమ హీ పలి పేర్చి యంతరంగమునం 
(గన్ఫుర దనవీటి కర” రారాజు, 660 
పొరిశాండవులచేతం బూజలు వడసి 
వారి చ్య్వారవతి కే నలివలు( జాను, 
అని చెపుటయు కౌర పహాధినాయకుండు 
వినుతుండై శుకయోగి విభున కిట్లనియొ 
వర నుసీశ ర సీదువాక్యామ్ళతంబు 
గురుభ కి ' నేనెంతం[గోలిననె న 





1ఒశీపా దయున్నది, 


జగదళేిరత కొఎదడము, 215 


తనివొందు చిత్సమాచై త్యారి మహిమ 
వినుపింపు వమటుమోా దడి వృ కాంత మునుండు 
అమ హో కా గీంయ్యదుం డమ ఇ సాత్మునకుం 
(గమ్మున నప్పుణ్య కథంజెప్పదొడంె. 
ఇవియాదిగ-ా: బెక్కు, లిందిరావిభుండు 
పవిధవినోది మై విహారింవు చుండి, 
మజియును గృష్షుండు మవాసీయనగతుల 
తెజవలం గూడి వరె,ంచెం బెంపార ; 
బహురత్న చి! త్రిక భర శ వ్‌ ర్యుముల 
హారించె సతతము ఏలదులు దాను; 
వరవుప్పు తానేక వనముల యందు 
మరియును బెక్కైన మదనతం[త్రముల 
దనిసి యాయింతుల ధన్యులం జేసె, 
ఆనియిట్లు విష్ణుని యవ తారకథలు 670 
వినుపించు మునులకు విన్న వు-శ్యాలకు 
విని వెచచ్చియీాగల వీవరమంతులకు 
ఫఘనదోపహరమును గ్రైవల్యసుఖము 
భునులు యోగీం(దులు గమనింపలేని 
హరిభకిగల్లును నరయంగ నిదియ 
వెరంగన మది గల్లు వి షులాత్కులకును 
అనియిట్లు నిత్యభర్మారంభు పేర 
జనలోక నవపారిజాతంబు పేరం 
జతురకశావూ-ర్ల చంద్రుని పేర 
నతులవై భవ నిర్టరాధీశుపేం 
కోభితనవరూపనూనాస్తు పేర 


216 


ద్విప దభాగ వతము, 


నౌభళమంత్రి కందామాత్యు పేరం 
గోరిభర ద్యాజగో(తనంజాతు 
ఇారూఢమెతి నయ్యలార్యనందను(డు 
శృంగారరనకశా( ర్రితవచోధను(డు 
సింగనామాత్యు డు చెలువ గలించి 
నలలితర సభావళ బ్లగుంభనల 
వలనొప్పు (శ్తీధాగ వతవు రాణమున 
మహదాదియగు దశనునృ్నంధనరణి 
విహితలీలలనొప్ప విష్ణుచారి(త్రం 680 
((బాకట జగడభిరశు కాండంబు 
నాకల్ప మాకల్ప మగుభంగి. జెప్పి, 


జగదభిరతు కాండము సమాసము, 


(క్రీకృస్లార్పణముస్తు, 


భం కి 


11 
15 
19 
19 
28 


19 


19 


25 


బిఫ్‌ 


అల 4 రా 


తప్పావ్రూల వ టిక్‌ 


చ 


మణతేియును 
వృంత 

ర ందంజనెా లంక 
జెదివంను 
చెతికి 
నంణందంజూాడ 
నాఖా్యూ 


చనచందంతదంగాం-చి 


గొబనూ 

మ౯లరానుణడున 
క్‌ి 

వోయలు 


మరియునుు, 
వృతం 
కంతభంద ఉయొలంక 
జెడిదంవు 
కాకి 

నంజంద వరాడ 
సాఖ్యా 
నందండ కాంచి 
కృష్ణుల 

గ™— నామా 
విల్ణానువున 
సొరులు 


218 


వుట: 


27 
27 
48 
44 
ర్‌ 
67 
112 
114 
115 
125 
185 
188 
188 
188 
189 
161 


168 
168 
164 
164 
169 
171 
171 


వంక్షి, 


19 
10 
ll. 


17 
16 
28 
28 
2 


16 
20 
లీఫ్‌ 
17 


కేక 


తవ్వ, 
కాందవుల 
దనము 
అర 
వా 
నందంటోం జేర్చి 


. బెద శాలుము 
ది 


ర్ర్‌ఖు 
నెతణుంగింస్స 
దమను 
యందండ 
యక్క_టి కముతో 
నయ్యంతి 
య: రుదు 

దె 
లేప్పక జూచి 
క లయల 

mm 
మంచము 
కులంబునులహాలు 


వై )లోన్య 


'చద్రుడు 
" నెతీగించి ¢ 


'యనుటెంచె 
వ్రుతె ంజే 
నఅకె 
కుండలర త్య 


ఒప్పు, 
చాంధన్రల 
దనము 
అరువా 


_ నండంట చేర్చి 


జెద్ద కాలము 

శిఖ 

నెబింగింప్రు 

దనునుని 

న దంట 

యక్ష టికము తోడ 

నయ్యింతి 

యసిరుద్దుః 

తప్పక చూచి 

గ్ర లయెల్ల 

తేల్పము 

కులంబులు శూలి 
పోవు, 

చ్ర)లోక్య 

చం[దు(డు, 

నెటింగించి' 

యరుజెం చె, 

వుత్మేంచె, 

— 

కుండలరత్న 


రొ 


అ అం ఆ ఆ గొ” ఆతా 60 శ ఛి టల (౧0౦ లఅల అ ౨ లొ 


= 


రాల 


10 
16 
11 


త్ర ప్పాప్యల ప ట్రీ 


తప్పు, 
చరి[తంబు 
చరాచుబాొరి 
నెతుగ క 
మాత 
మొండొక్క_ 
జ్ఞానాధికుండాట 
తలంచిన 
(బద్ద యూని 
గొల్చి రా 
నగరికి 
సంభ (బం 
(గమ ఆ మొప్ప 
రతుకుండును 
నభ వీల 
పంపజోదరుండు 
నినుపార గొని 
(లీధాగ వత 


219 


ఒప్పు, 


_ చరితంబు 


చరాచు-చుల బారి 
నెఆుం గక 
మూత 
వెండొక్క_ 

జ్ఞ నాధికుండెట 
శలంచిన :« 

(బద్ద లయూలని 
గాలి చ్చి వేరా 
నగదికిని 
సృంభంబు 

Ul ము మొప్ప 
రత.కుండును 
సభ్యులు 
పంకచోవరుండు 
నినుపార గాలాన్ని 


(శీభాగవత 


